TANJORE SARASWATHI MAHAL SERIES. No. 33. 





RAJAGOPALAVILASAMU 


by 


CHENGALVA KALAKAVI 


CRITICALLY EDITED WITH INTRODUCTION AND NOTES 


BY 


Sri. N. VENKATA RAO, M.A.,, 


Senior Lecturer and [lead of the Telugu Department, Madras 
University, Madras. 


PUBLISHED .« 
by 
Sri 5, GOPALAN, B.4., BL., 


Honorary Secretary, for the Administrative Committee, 


T,.M.S.S.M, LIBRARY, TANJORE. 


రాజగోపొలవిలానము 


((పబంధము) 


చెంగల్వ కాళ కవి (ప్రణీతము 


1951 


Price Rs, 3-0-౮0 


PREFACE, 


శానా 


The present publication RAJAGOPALAVILASAMU 
describes in beautiful verses the sports of Sri RajJa- 
copalaswari (Sri Krishna), the Patron - Deity of the 
Naick Kings of Tanjore, installed in Mannargudi 
(RalJamannarkoil) about twenty-five miles southeast 
of Tanjore. 


The anthor KALAYAKAVI appears to bave been 
a favourite of King VIJAYARAGHAVA NAYAKA of 
Tanjore. (1633 to 173). He was the teacher of some 
of the poetesses in his patron's court. 


The Kavya first gives in brief the Sthalapurana 
of Mannargudi, and then discribes the sports of Sri 
Krishna with his sight consorts. The poet has depi- 
ctedthe sports s0 as to exemplify the eight Nayikas 
well-known in Sringara Kavyas. The introductory part 
of the work gives the geneology of VIJAYARAGHAVA 
NAYAKA, the patron of the poet. The work is thus 
of historical as well as of peotic value. 


The work has been edited with a fairly long 
introduction in Telugu and English by Sri N. Venkata 
Rao, Head of the Department of Telugu, University of 
Madras. Our thanks are due to him for his valuable 
services. In the appendix is added the Sthalapurana of 
Mannargudi in original Sanskrit, both in Nagari and 
Telugu script. It is hoped that the book will be found 
interesting to the general reader and to students of 
history and poetry. 


2 


We are grateful to the Government of Madras for 
their timely grants that have enabled us to publish 
this and other valuable manuscripts of this Library. 


T.M.S.S.M. Library, 5. GOPALAN 
Tanjore. ' 
10—8—1951 Honorary Secretary. 


GENERAL INTRODUCTION: 
TO THE 


Madras Government Oriental Series. 





The Government of Madras took up for 
consideration the question of publication of the 
various manuscripts in different languages on 
subjects like Philosophy, Medicine, Science, etc., 
early in May 1948. Important manuscript libraries 
in the Madras Presidency were requested to send a 
list of unpublished manuscripts with them for 
favour of being considered by the Governinent for 
publication. The Honorary fSecretary of the 
Tanjore Maharaja Serfoji’s Sarasvathi Mahal 
Library, Tanjore, alone complied with this request. 
This list as well as a similar list of unpublished 
manuscripts in the Government Oriental Manus- 
cripts Library, were carefully examined and a 
tentative selection of manuscripts suitable for 
publication was made. The Government in their " 
Memorandum No. 34913/48-10 Education, dated 
4-4-1949, constituted an Expert Committee with the 
Curator of the Government Oriental Manuscripts 
Library, Madras, as the Secretary, for the final 
selection of manuscripts suitable for printing and 
for estimating the cost of publication, 


vill 
The following are members of the Committee : 


Sri T. M. Narayanaswami Pillai, M ఊం తె మ, 
» R.P.Sethu Pillai, B.A., B.L, 

». OC. M. Ramachandra Chettiar, B ఉం BL., 
Sri R. Krishnamoorthy, (Kalki) 
Dr. N. Venkataramanayya, M.A., PH D., 
Sri M. Ramanuja Rao Naidu, M ఉం మరం 
» V. Prabhakara Sastri, 

» N. Venkata Rao, MA, 

9. ,» H.Sesha Ayyangar, 
10. ,, Masthi Venkatesa Ayyangar, చట్‌ ఉం 
11. ,», M. Mariappa Bhat, M.A , L.T., 
12. Dr. C. Achyuta Menon, B.A., PH.D., 
13. ,, C. Kunhan Raja, M.A., ౨, PHIL, 
14. ,, A. Sankaran, M.A , PH.D., LT., 
15. SriP 5. Rama 5280010 
16. ,, S K. Ramanatha Sastri, 

17. Dr. M. Abdul Haq, M.A., D. Phil. (Oxon), 
18. Afzul-ul-Ulma Hakim Khader Ahamed, 
19. SriP. D. Joshi, 
20. » న Gopalan, B.A., వెయ, 
పి ఏ T. Chandrasekharan, M తం LT: 


Oo TORT OE 


The members of the Committee formed into 
Sub-Committees for the various languages, Sanskrit, 
Tamil, Telugu, Kannada, Malayalam, Marathi and 
Islamic Languages. They met during the month of 
May, 1949, at Madras and Tanjore to examine the 
manuscripts and make a selection. The recommen- 
dations of the Committee were accepted by the 
Government in G. 0, No. Mis. 2745 Education, dated 


31--8—.1949 and they decided to call these publica- 
tions as the “Madras Government Oriental 
Series,” and appointed the Curator, Government 
Oriental Manuscripts Library, Madras, as the 


ix 


General Editor of the publications. 


The following manuscripts have been taken up 


for publication during the current year: 


రాల కాలు ఫి కో 


ఏ0 లాలీ ఈ ధలి లో 


“A” 000 the Government Oriental 
Manuscripts Library, Madras. 


TAMIL 


Kappal Sattiram 

Anubhava Vaidya Murai 
Attanakolahalam 

Upadesa Kandam 

Colan Purva Pattayam 

Konga Desa Rajakkal 

Sivajnana Dipam 

Sadasiva Rupam, with commentary. 


TELUGU. 


Sangitaratnakaramu 
Aushadha Yogamulu 
Vaidya Nighantuvu 
Dhanurvidya Vilasamu 
Yoga Darsana Vishayamu 
Khadga Lakshana Siromani. 


= 


SANSKRIT. 


Vishanarayaniyam 

Bhargava Nadika 
BHBariharacaturangam 
Brahmasutravrtti—Mitaksara 
Nyayasiddhanta Thattvamrtam. 


EE 


MALAYALAM. 


Garbha Cikitsa 
a. Vastulakshanam * 
b. Silpasastram 
c. Silpavishayam 
తె. Mahasaram 
4. Kanakkunusaram 
5. Kriyakramam 


లలి 


KANNADA. 


ప Lokopakara 
Rattamata 
Bhavasastram 
a. Aushadhagalu 

b. Vaidyavishaya 
ర్‌. Sangitaratnakara 
6. Supasastra. 


pw pr 


ISLAMIC LANGUAGES. 


1. Jamil-Al-Ashya 
2. Tibb-E-Faridi 

8. Tahqiq-Al-Buhran 
4. Safinat-Al-Najat. 





x1 


“|” Crom the Tanjore Maharaja Serfoli’s 


10. 
ll. 


ERNE 


1. 


౦0రా లాఫిలుర్థు భా 


థరాఖ 


Sarasvathi Mahal Library. Tanjore. 


TAMIL. 
Sarabhendravaidya Murai (Diabetes) 
Do. (E N.&T.) 


Konkanarsarakku Vaippu 
Tiruccirrambalakovaiyar with Padavural 


Sarabhendra Vaidya Murai— 
(Ansemia & Jaundice) 


Talasamudram 

Bharatam 

Pandikeli Vilasa Natakam 
Pururava Cakravarti Natakam 
Madana Sundara Vilasa Natakam 


Percy Macqueen’s Collection in the Madras 
University Library on Folklore 


Ramaiyan Ammanai 


Sarabhendra Vaidya Murai — (Asthma, 
Cough and other lung diseases) 


TELUGU. 


Kamandakanitisaramu 
Taladasapranapradipika 
Raghunatha Nayakabhyudayamu 
Rajagopala Vilasamu 

Ramayanamu by Katta Varadaraju 


MAHRATHI. 


Natyasastrasangraha 


2. 2. Folk Songs 


x11 

b. Dora Dharun Veni Padadhati 

6. Asvagsa Catula Duman 
3. _Pratapasimhendra Vijaya Prabandha 
4. a. Sarabhendra Tirthavali 

b. Lavani 
ర్‌, Devendra Kuravan]i 
6, Bhakta Vilasa 
ls Sloka Baddha Ramayanu 


SANSKRIT. 


Asvasastra with Tricolour Illustrations 
Rajamrganka 

Ananda Kandam 

Ayurvedamahodadhi 

Gita Govinda Abhinaya 

6 a. Colacampu 

b. Sahendra Vilasam 


ఖ్‌ 


లహ లు బి సా 


7 Dharmakutam-Sundara Kanda 
వీ. Jatakasara 

9  Vishnutattvanirnaya Vyakhya 
10. Sangita Darpanam 
11. Bijapallavam 


Tt is hoped that the publication of most of the 
important manuscripts will be completed within 
the next four years. 


Some of the manuscripts taken up for publica- 
tion are represented by single copies in the Librarv 
and consequently the mistakes that are found in 
them could not be corrected by comparing them 


Xx1li 

with other copies The editors have however, tried 
their best to suggest correct readings. The wrong 
readings are given in round brackets and correct 
readings have been suggested in square brackets. 
When different readings are found, they have been 
givenin the foot-notes except in the case of a few 
books, in which the correct readings have been 
given in the foot-note or incorporated in the text 
itself. 


The Government of Madras have to be thanked 
for financing the entire scheme of publication 
although there isa drive for economy in all the 
departments. My thanks are due to the members 
of the Expert Committee who spared no pains in 
Selecting the manuscripts for publication. I have 
also to.thank the various editors, who are experts 
in their own field, for readily consenting to edit the 
manuscripts and see them through the press. The 
7arious presses that have co-operated in printing 
the manuscripts in the best manner possible also 
deserve my thanks for the patience exhibited by 
them in carrying out the corrections made in the 
proofs. 


MADRAS, T.CHANDRASEKHARAN, 
1951. General Editor. 


INTRODUCTION 


Rajagopiala Viliasamu, whichis now printed and 
published for the first time, isa prabandha in five 
cantos, written by Chengalva Kalakavi, and dedicated 
to the last Nayak King Vijaya Riaghava Nayaka 
(1633 - 1673), son of the illustrious Raghunatha Niyaka 
of Tanjore. Though this work is brought to light at 
present in the Tanjore Saraswati Mahal Library series, 
it has been referred to by Scholars years ago and the 
present writer * brought to the notice of Telugu lite- 
rary public, the importance of the work in the Southern 
school of Telugu Literature, as it gives a complete 
picture of the sangita, Sahitya and Nitya activities in 
the beginning of Vijayaraghava Nayaka’s reign, as 
well as his personal history, which is not known to us 
from other sources. 


DESCRIPTION OF MANUSCRIPTS. 


The present edition is based on the following palm 
leaf manuscripts of the Saraswat! Mahal Library నా 
described as under. 


D. 233, M. 257 size 16 x14 L-50 leaves (A small portion of the 
beginning and a verse at the 
end is lost.) 

D. 224, M. 398 18x శ L-r8 (This contains the Avatarika 
portion, the first 86 verses.) 

D. 222 M. 256 78 x 14 L-52 Gr. 1300. 


1N. Venkata Rao, M.A., Article in Telugu entitled “ Tanjapurandhra 
Vangmayamu (Telugu Literature relating to Tanjore) in the time of Nayak 
Kings (1535-1673). Silver jubilee Number of Andhra Sahitya Parished 
(Telugu Academy, Kakinada —1936.) Pages 150-164, 








The avatirika or the introductory portion is styled 
as“ Vijayarighava VamSavali ”, and seems to have 
been separated from the original when copies were 
made out. Noother copy of the work seems to be 
available any where except the above, 


Vijayaraghava Vamsavali (No. 222) M. 256. The 
separation of the introduction or the Avatarika portion 
from the text, led some scholars * to think that it isa 
separate work from Rajagopalavilasamu, but on a 
thorough examination of the work, it was found that 
the portion contains the.first eighty-six verses, the 
last five of them being the usual ‘Shashtyantas’ or the 
dedicatory verses (five kandas from 81-85) relating to 
Vijayaraghava Nayaka. A separate work describing 
2 Vamsavali can never end in such a manner, and so 
the above work is not separately printed but 
incorporated in the present edition of Rajagopala 
Vilasamu with which it has to be naturally combined. 


AUTHOR—KALAKAVI 


Chengalva Kalakavi, is not well known to Telugu 
Scholars. Though he was living at the time of 
Raghunatha Nayaka (1614-1633), yet as we shall see 
later, hé was attached to Vijayarighava Nayaka 
from the beginning, and does not therefore appear 
in the court of Raghunitha. From verse 28, we 
learn the following about his family and literary 
attainments... He belongs to Pakanati Arvéla Niyigi 
Brahmin Family of Sri Vatsagotra. He mentions 








నకల ఆత సు 


2 Late J. Ramayya Pantulu, B.A., B.L., The Southern School of TPelugn 
Literaturs. Journal of the Andhra Historical Research Society, Vol. 11 
No. 384, page 169-177 (౨౭21190), ' 


8 


that his grand-father was Kalaya and his grand— 
mother Gangama. His father is Venkatayya of minis- 
terial fame, and won the title of “ Ranaranga 
gandhavarana ”, for his military prowess. He is also & 
great poet and wrote Parvati Parinaya and other 
works, which unfortunately have not come down to 
us. His mother belongs to Ravinutala family and is 
the daughter of one Tirumalayya. 


As for his literary attainments, he is known as 
Lalitokti Bharavi సి and was a great dovotee of Sri 
Kilahastiswara. In verse 80 Kalakavi, gives one 
important information; that he is the teacher (Guru) 
of Rimabhadrimba*, the well-known Sanskrit and 
Telugu poetess in the time of Raghunatha and also of 
Krishnaji another pootess in the time of Vijayaraghava 
Nayaka, 


“Ghatikasatagrantha ghatandtkatanavina | 
Pandityagarimalu bhaliyananga 
Oshthyanirdshthyadi moddamarasagarbha 
Sandarbhamaunani sannutimpa 
Makandamanjari madhujharimadhurya 
Rachaniviseshamauray ananga 
Parihritetara yuktibhaganutana katha 
Chaturyadhuryata samstutimpa 
Ayyadinamula Ramabhadrambavaru 
Nédu krishniji kavitache nerpu merasi 


Vinutiseyutalella nizhanata gadé 
Kavi vinuta charya Chenglva Kalanarya” 


wma a తల ధనా ఛా వాలు ణా వ 


3 Bhairavi in Sanskrik is known for his (arthagaurava) and Dandin for 
(Padalalityn). Kalnkavi, by “Ialitokti Bharavi” meanb that he possess the combined 
qualities of Dandlin and Bharavi, the two great South Indian Sanskrit 
poets. | 

4 Iatroluotion to Raghunithabhyudayam of Ramabbadramba. Edited by 
late T. R. Chintamani Madras University Bulletin 01 the Sauskrit Department 
No, 2. Introdnotion page 1~—2, 


ఆ అవానాతకాలా . ఇందాుాననాానాం పపన్తాకొనలా. అట క కాన అ అలు ఆ వారా వానా. అనాలా లా. 


శ 


సీ ఘటికాశత్మగంథ ఘటనోత్కటనవీన 
పాండిత్యగరిమలు భళియనంగ 
నోస్ట్యునిరోఘ్యాది కోద్ధామరసగర్భ 
సందర్భమౌనని సన్నులింప 
మాశందమంజరీ మధుర్ఫురీ మాధుర్య 
రచనావిశేష మూ రాయనంగ 
పరిహృ లేతరయు క్రి భాగనూతనకథా 
చాతుర్యధుర్యత నం స్తుతింప 
గీ, అయ్యదినముల రామభచాంబవాగు 
చేడు కృప్లాజికవితచే నేర్చు మెజసి 
వినుతీనేయుటవెల్ల నీభునతగాచె 
కవివినుతచర్య ! చెంగల్వ కాళ నార్య |! 
(1-80) 


This verse giving this information 1s pit in the 
mouth of Vijayaraghava Nayaka. The poet evidently 
voices forth the respect which the members of thé 
Royal house-hold had for Ramabhadrimba. 


The poetical talents of Kilakavi were highly 
appreciated by his contemporaries, especially 
Vijayaraghava N ayaka, who himself, is a great poet 
and play-wright.. From verses No. 33 to 35, and from 
the colophon at the end of each canto, we learn that 
Kalakavi was not only honoured as a poet but also 
as & courtier of high rank, endowed with all the 
royal insignia by Vijiayaraghava’’ He was granted 


rm అననా? > చ RE నవని పని 


5 ర న న chinhity 
bhagadeya Kalaya namadheya ” is given at ths end of each Colphon in the work, 


ల్‌ 


villages, agraharas, palanquin studded with emeralds, 
elephants, with gold-covered tusks, chamaras, gold 
vessels, gold betel-nut box, pearl necklaces, gold and 
silver utensils, diamond-studded rings, and treasure- 
boxes with coins. Vijayaraghava constructed for him a 
palace with beautiful garden and fountains. Verse 34 
clearly states, that Vijayaraghava and his consorts 
came to Kalayakavi’s palace and enjoyed a sumptuous, 
dinner. From this, we can judge the high esteem 
which Kalakavi enjoyed and the mutual respect that 
existed between the Telugu court poet and the king, 
in the times of the memorable Tanjore Nayaks. 


The introduction gives a vivid description of the 
following :— 


1. THE PALACE : 


The palace in which Kalakavi dedicated the work 
is “Vijayaraghavavilasamu”. This palace is mentioned 
in Raghuniathanayakabhyudayamu. Vijayaraghava 
was seated on the throne, with a foot —rest made of 
gold. There were ladies attending upon him holding gold 
vessals, chowries, spittoons, betel-boxes and chamaras. 
The palace hall was decorated with beautiful pictures 
andfigures. The victories won over the Pandya, 
Tundira, Karnata and Karahata kings were painted 
there. 


4. “SARADA DHVAJA” 


in the hall, the outstanding feiss is Saradi 
Dhvaja or the literary banner. It was always adorning 
the court of Vijayaraghava. [lt always declared 


6 

by its intermittent waving that Vijayaraghava 
was the only poet, who can produce poetry, com- 
bining the sweetness of Sugar, the fragnance of 
Jati flower, the soothing effects of Malaya maruta, 
and the all-absorbing nature of the moon light (1—18) 
The banner also declared that a literate, who visited 
that court, must either be an original poet of rare 
genius or a scholar of out-standing merit, in grammar 
(Vyakarana), prosody (Chandas), and poetics ( alari~ 
kara 1-19). 


"3. DANCE AND MUSIC IN THE COURT 


In the court there were ladies, who appeared, to be 
the Art of Bharata Natya, S$angita and Sahitya in 
feminine forms. The most prominent among were :— 


CHANDRAREKHA. 

She was the greatest dancer of the Court and was 
formerly at the Court of Vira Venkataraya (Vira 
Venkatapathiraya 1584—1616 A. D.) who honoured 
her by bestowing on her many titles. As a mark of 
her proficiency in dancing, she was granted, birudu 
vadyas i.e. musical instruments declaring the titles, 
and aretinue. She had the privilege of performing 
ihe first dance 1-22. She seems to have been the first 
mistress of Vijayaraghava Nayaka. She might have 
probably left the Imperial Court after the death of 
Venkatapatiraya, in 1616 A. D. and entered Tanjore 
Court. .As there: is no reference to this lady, 
in the works of Raghunatha and his contem 
poraries, it is presumed that she was attached 
from the beginning. to Vijayaraghava Nayaka, and 
began to make her appearance in Tanjore Court 


| 
after the death of Raghunatha. She seems to be the 


most favourite of the King, and Kalakavi mentions 
her name at the end of each canto— 


lst. Canto verse 129 “ Muddu Chandrardkha 
Kanta ఓ 


2nd. Canto verse 83 “ Muddu Chandrarékha 
natha” 


3rd. Canto verse 88 " Muddu  Chandrardkha 
madana ” 


4th. Canto verse 83 “Sri Muddu Chandrarékha 
prémastéemabhirama” 


The other ladies who performed the various kinds 
of dances relating to Natyagéeyas are the following :— 


Name of the Natya. Name of the Dancer. 
Chaupada. ష్‌ ఆం. Ripavati. 
Sabda Chintamani 4 = Champaka (valli) 
Jakkini. iis « Mirti. 
Koravi. om ఎ Komalavalli 
Navapada. a ఎ. Lokanéyika, 
Déకéi. a .«. Sasirekha. 
Durupada. ప *. Ratnagiri. 
Péerani ఆల ... Bhigrrathi. 


' Dances relating to Madana padas, Dutya and 
Navaratna were performed by other ladies. (1—23) 


In Sangita, both the Marga and తక! styles. were 
highly cultivated. Some ladies played on instruments 
like Veena, Kinnara, Mukha Veena, Pillangrovi, 


కి 


Tambura, Swaramandala, Ravanahasta, Udukka, 
Dande, Chengu and showed their dexterity in 
handling them. Some other ladies, sang high class 
Desi or folk music. Dwipadas were sung, Yaksha- 
gana music was exhibited by some, while others with 
Talas sang, Jola, Suvvala, Dhavala, and Ela. (1—24). 


In the Marga style, some ladies delicately brought 
out all the aspects of Gamaka, Sthayi, Raga and 
Prabandha. ** Such is the exquisite beauty of the dances 
and perfect mastery of the art that even Vidya- 
dharas, the born dancers from heaven wished 10 come 
down to.the Court, and join with them in human 
form.” Thus concludas Kalakavi. (1—26) 


In therealm of Sahitya one lady is mentioned, 


KRISHNAMAMBA. 


Krishnamamba is such an adept in prosody, 
that she was able to compose in any vritta or metre 
selected in no less than 134217726 varieties. She was 
able to complete any given samasya (a pada of verse) 
both in Telugu and Sanskrit. She is the pupil of 
Kalakavi.—(1—27) 


SAHITYARAYA PENDERAMU. 


Vijayaraghava was wearing an anklet of gold 
styled as Sahityaraya pendara, which is an emblem of 
his victories, not only on his foes in the battle - field 
but his foes in literary battle-field. It represented his 
sway over the Tanjore Samrajya, as wellas Sahitya 
Ssmrajya (the realm of literature). Kalakavi describes 
this in no less than 6 verses—(72-78) 


ర్ట 
4. THE ANCESTRY OF 
VIJAYARAGHAVANAYAKA. 


Verse 37-88. In the fourth caste, which is born 
from the lotus feet of Vishnu, sprung up a race of 
warrior Kings. 


39 —40. In that race was born Krishna, to whom 
Timma became the son. 


41. Timma was a great king and was known 
both for his valour and charity. 


42. His wife is Bayyamba and to this couple, 
Chevva was born. 


43. (Chevva’s Charities are many. 


(1) He constructed a Prakara and flight of 
steps to Sreesailam Temple. 


(2) In Vriddhachalam Temple, he constructed 
the Prasada and Mandanpa. 


(3) In Arunachalam he constructed the Gopura. 


(4) In Goparvatamu he male arrangenenuts for 
the daily worship. 


Besides, he constructed many tanks, established 
gardens, and performed sixteen great gifts. the 
(Mahadanas.) 


44. Chevva is known as China Chevva and his wife 
is Mtirtimamba. To them Atchutappa is born. 


45. Atchuta is a great devotee of Sri-ranga. He 
' constructed the eighth prakara and Gopuras for God 
Ranganatha. He gave a 5100628404 (throne), a bed 


16 


(Sayyi) made of gold, a Crown studded with pré- 
cious stones, and an Abhayahasta. He has instituted 
many dance offerings during Chaitraratharohanotsava 
(Spring chariot festival), constructed feeding house, 
and gardens. In the presence of Ranganatha, he 
donated many villages, and performed the Tulapurusha 
mahadana. 

46-47. Describes the valour of Atchutappa 
Nayaka. 

48. Atchuta’s wifeis Murtimamba, and to them 
Raghunatha is born. 

49—54. Description of the valour of Raghunatha in 
defeating Pandya, Tundira and Parasikas, 


55. . He has written many works established 
agraharams and temples, and performed all the Danas. 


56. Raghunatha’s Queen is Kalavati 
57-58. The great qualities of the Queen are 


described. 


59. To Kalavati and Raghunatba are born 
Atchuta Ramabhadra and Vijayaraghava. 


60. Ramabhadra the eldest is a warrior. 
61. He possessed a fine personality, He is a 
model prince. 


62. His brother is Vijayaraghava of great fame. 

62-71. The valour and regal qualities of Vijaya- 
raghava are described. 

7278, Description of. Sshityaraya Pendera 
already referred to 


|! 
49, On the accession of Vijayaraghava td the 


throne in the year Srimukha, Saka 1555 (1633 A.D.) 
he donated the sixteen great gifts. 


80. His proverbial feeding of the Brahmins from 
the four quarters of India, Kasi in the north, Riméé- 
waram in the South, Madhura in the east, and Dwaraka 
in the West, is described. 


81-86. Dedicatory verses or Shashtyantas. 
87. Beginning of the story. 


All the information contained herein regarding 
the ancestry and achievements are known from 
other sources. There are however two important things 
to be noted-—(1) Vijayaraghavanayaka had an elder 
brother Atchuta Ramabhadra; 2 and that 106 corona- 
tion of the former took place in 1633 A. D. History 
is silent about Ramabhdra in connection with 
Atchutaramabhadra’s accession. 

The date of the workis therefore 16833 A.D, the 
first year of Vijayaraghava's accession and nothing 
is known about Kalakavi afterwards. No other work 
of the poet has come down tous and even this Raja- 
gopalavilasamu was not known so widely as the works 
in days of Raghunatha. 


The geneology given in this work is as under : 


Kishna. 
5 
Timma. ... (Wife Bayyamba) 
Chevva. ఆం (also known as China Chevva 
| married Murtimamba) 
Atchuta. ..._ (wife Murtimamba,) 


Raghunatha, .« (wife Kalavati) 
యఖ . క = Nayaka 
| శ అ. 
Ramabhadra,. స 


12 

From Raghunathanayakabhyudayamu by Vijaya- 
raghavanayaka, it is known that Raghunatha had 
three sons:—(l) Atchuta (2) Atchuta Ramabhadra, and 
Vijayaraghavanayaka. But Kalakavi, who worte 
the work in 1633 A.D. referred only to Atchuta 
Ramabhadra, and not to Atchuta, another son of 
Raghunatha. In two verses Kalakavi praises the valour 
and personality of the former. 


Atchyuta might probably have been the eldest son 
of Raghunatha, as he bears Raghunatha’s father’s name 
and as such Vijayaraghava referred to him in his work 
Raghunathanayakabhyudayamu. From the above it 
is presumed that Atchyuta, the first son was not living 
at the time of the composition of Rajagopalavilasamu 
and the second Atchuta Ramabhadra was living. 
According to Kalakavi, Atchyuta Ramabhadra being 
the elder brother should have succeeded Raghunatha, 
but it is the third son, Vijayaraghavanayaka, that suc- 
ceeded Raghunatha as stated inallthe works. The 
circumstances that led to the accession of Vijaya- 
raghava are not clearly known, and it is presumed that 
Atchutaramabhadra might have waived his claim for 
the throne in favour of Vijayaraghava for reasons not 
known tous. Asthereis no reference to any of the 
victories which Vijayaraghava has won, or to any of 
the literary compositions which he wrote, nor even 
to Rangajamma, the most accomplished lady of the 
court, the workis written undoubtedly in the first 
year of Vijayaraghava’s accession to the Tanjore 
throne in 1633 A.D. 


Vijayaraghavanayaka, by his versatile literary 
compositions proved. worthy of the Sarada Dhwaja 


18 


which adorned his pada. Like his father, he is both 
apoet and patron of poets and poetesses, and the 
following is a list of his works in Telugu. 


DRAMAS OF YAKSHAGANA TYPE 


Rajagopala vilasamu. 
Chengamalavalli parinayamu 
Govardhandddharanamu 
Ratimanmatha vilasamu 
Rasakrida navanita 00022000 
Parijata paharanamu 
Rukmini Kalyanamu 
Radhamadhavamu 
Dhanabhiramamu 
Satyabhamavivahamu 

Usha parinayamu 


. Dakshina dwaraka sthalavarnanamu 


Kaliyamardanamu 


. Raghunathabhyudayamu 


Putanaharamamu 
Prahlada charitra 


. Vipranarayana charitra 


Samudra mathanamu 
Krishna vilasamu 
Mohini vilasamu 
Janaki Kalyanamu 


. Pranayakalahamu 


Kamsa Vijayamu 


DVIPADAS 


Paduka sahasramu - a translation of 
Sri Vedanta Desika’s famous work. 

Gopika Gitalu  |Translations from Sri 

Bhramara Gita) Bhagavatamu, 


14 


27. Mohini vilasamu 
28. Raghunathanayakabhyudayamu  (Chau- 
pada and Ragada) 


29. Phalgundtsavamu 


DANDAKAMU 
30. Rajagopala Dandakamu 


Besides the above, he has written many musical 
compositions like Vinnapamulu, Elalu, Daruvulu and 
sankirtanas. 


All the works are enumerated in No. 16, Prahlada 
Charitra, which is fortunately preserved. Among the 
above only 6 works have been preserved in the 
Tanjore Saraswati Mahal Library including Prahlada 
Charitra. They are 1 Raghunathabhyuday amu 
(Nataka) 2. Raghunatha nayaki bhyudayamu (Dwi- 
pada) 3. Vipranarayana Charitra, 4. Putana 
haranamu, 5. Kaliya mardanamu, 6. Prahlada Chari- 
tra. Among these the first three have been recently 
published ; and the rest await publication. 


Poets patronised by Vijayarighava. 
Poet. Work 


1. Chengalva Kalakavi — Rajagdpalavilasamu. (this puhliva. 
tion.) printed: 


2. Koneti Dikshite Chandra — Vijayaraghava Kalyanamu (Drama) 
not printed, 
3. Purushottama Dikshita — Tanjapurannadana  mahangtaka 
(Drama) not printed. 
4. Kamarasu  Venkatapati 
Spmayaje — Vijayaraghava Chandrikavilasamu 
not printed, 


15 
Works 


Works not available. 
1. Mannaradasa vilasamu. Prabandha 

(Unprinted) 

2. Mannarudasa vilasamu- Drama (Printed) 

3. Usha parinaya (Prabandha) 

4. Ramayana Sangraha 

ద. Bharata Sangraha: 

6. Bhgagavata Sangraha 


Poetess 


r. Krishnaji 
2, Rangajamma. 


not printed 


MUSICIANS 


The famous Telugu Musician Kshetrayya was 
honoured by Vijayaraghavanayaka, and padas with 
Vijayaraghava Mudra are now available. 


CONTENTS OF THE WORK. 


The work as already stated isin 5 Cantos; and 
describes the greatness of Dakshina Dwaraka or 
Mannargudi. But the actual description of the 
Kshetra is given in the fifth canto. The other four 
cantos deal with the innumerable sports of Sri Krishna 
with the eight consorts or Ashta Mahishis. But 
Kialakavi struck a new pathiin delineating Sringara- 
rasa. He treated the subject from a purely Alanka- 
rika point of view, by making them the Nayikas of 
Rasabhava as under. 


rst Canto ri. Rukumni «  Sweeya | 

2: Bhadra «+4  Parakeeya (Jarini) 
and Canto (| 3: Lakshna Vasakasajjika 

_ ) 4. Jambavati Vipralabdha 

gril Canto p 5. Mitravinda Khandita 

6. Sudanta Virahstkanthita 

7. Kalindi Prgshita Bhartrikg 
4tn Canto } 8. Satyabhama Swadhinapatika. 


వ Bharati ‘Vol. 


27, No. 9, Page 291, 


T, Kodandaramayya. 





Vijayaraghavapadalmnnulu, Yidwan 


16 


From Canto 4, verse 50-79, begins the description 
fo Dakshina Dwaraka. 


Canto 5 relates the story, as to how Champaka- 
ranyakshétra came to be known as Dakshina 
Dwaraka :— 


STORY OF CHAMPAKARANY A 


In Champakavana, there lived 2 sage known as 
Vabhnimukha. After the completion of Brahmacharya, 
he entered the Grihasthasrama. He had two sons, 
Gopralaya and Gobhila. Of them, Gopralaya became 
an ardent devotee of Vishnu from the beginning, 


Even while attending to his daily duties, he was 
highly devotional, and used to hear the stories of 
Vishnu very often. After some time, he relinquished 
alland took to austere penance. The fortitude, and 
the severity of the penance attracted Sri Maha Vishnu. 
who appeared before him. Gopralaya’s joy knew no 
bounds when God appeared before him. He prostrated 
at his feet and praised him in many ways. Sri Maha 
Vishnu was much pleased with his devotion and asked 
him his desires. Gopralaya immediately requested 
him to stay in Champakavana as God Gopala for 
ever, as he lived at Dwaraka. Then Vishnu acceeded 
to his request and named Champaka Vana as Dak- 
shina Dwaraka. Gopralaya made Champaka vana, 
asecond Dwaraka, by installing God Gipila in the 
Vimana, once used by well known Rishis like Mar- 
kandésya, Mandavya, Maudgalya, Sanaka and Sananda. 
The Tirthais known as Krishna Tirtha, and the 
water that flowed from it is known as Haridra River. 
On the West, Gobhila, his brother constructed a tank 
known as Vishnu pushkarini, 


17 


STORY OE KING RAJASEKHARA OF 
GUJARAT. 


Sri Mahavishnu stayed there in the form of Gopala, 
and received Gopralaya, and Gobhila aftar some time 
in Vaikuntha. The story is found in Agnikalpa...Here 
Brahma perforined penance, and Lakshmi by staying 
here long, won the hand of Vishnu by her 46701101. + 
(1-22) 

A story is then related describing the greatness 
of River Haridra :— 


In Saurastra, (Gujarat) there lived a king known 
as Rajafckhara. Once he went out hunting (23-25). . 
‘After hunting many a wild animal, the king became 
tired, and wanted food and water (26-37). Fortuna- 
tely in an asrama just in front of him, there lived a sage 
Yagnasesla, who gave food and water to the. king, 
The King was highly pleased and returned to his 
capital. After some time, the sage wanted to know 
whether the king was really grateful to persons who 
helped him. He immediately took the form of a thief, 
entered the treasury of King Rajasekhara at mid- 
night, and stole away all the contents therein. While 
he was coming out of the fort with his heavy burden of 
stolen articles, the guards found him, tied him with 
ropes and placed him before the King the next day. 
The king, recognised him as (37-41) the sage 
that saved him when he went out hunting. But 
he was so intoxicated with wealth and power that 
he forgot everything, and after scolding the sage 
ordered his servant to turn him out of the Capital as 
a brahmin should not be given capital punishment 
(41-44). Yagnaseela returned to his asrama, and from 
that time the king became insane. . He was deposed 

B 


18 


from the throne, and after wandering in the forest for 
some time, happened to go to the asrama of Yagna- 
seola (45-46), 


The 3486 was moved on seeing the king in such a 
condition, He took him in, and explained to him that 
the disease was due to his ingratitude towards Brah- 
mins, who alone could secure for him health, wealth, 
and prosperity (46-.53.)y He then'took the king to the 
river Haridra, in this Kshetra, and asked him to bathe 
in the river. He said that this river was capable of effa- 
cing all the sins of the people who plunged in it (54-58.) 
Immediately after taking a bath in conformity with 
the holy rites, he became a perfect man, as before. The 
king then performed all the sixteen Danas. He gave a 
crore of precious stones to God, anl vessels made of 
five metals. He became a great devotee of Vishnu and 
returned to his capital 58-61. The efficasy of Astas- 
khara, and Dwadasaskara are described 62-65. The 
ends with the usual invocatory verses at the 
end. 


This is the origin of Dakshina Dwaraka or 
Mannargudi as given in Rajagopalavilasamu. The 
tank at Mannargudi is still called Gopralayam 
reminding us of Gopralayamuni in the work. The tem- 
ple of Sri Rajagopalaswami was built by Kulotthunga-~ 
Chola (1070-1120,). Tt is stated in the work “ Inscrip- 
tions of the Madras Presidency” Vol. Il. Page 1294. 
that the Temple was rebuilt by Vijayaraghavanayaka 
of Tanjore, giving reference to “Tanj Gazr. Vol. L. 
page 27.” as under. But the supplement to 
Tanjore Gazetter Vol. 1. Page 239 appended to 
volume Il. clearly states under Mannargudi - Page 
277 - Paragraph 1, “The Nayak King who built the 


19 


greater part of the Rajagopalaswami temple was 
Raghunatha Nayaka.’ From the works of Vijaya- 
raghava and his contemporaries we know that 
Vijayaraghava was a great devotee of Rajagopala and 
is known as Mannarudasa, and works in various literary 
types relating to Vijayaraghava are styled as ‘‘*Manniru 
dasa Vilasamulu’” Both father and son might have 
renovated the temple of Rajagopalaswami but the 
fact is not corroborated by literary or inserip- 
tional evidence. The Mannargudi Kshetra must have 
been of sufficient antiquity as we have still to iden- 
tify King Raja $sekhara of Gujerat, who first 
showed to the world the greatness of this shrine. lt is 
stated in the work quoted above { Vol. IT Page 294) that 
it was aJain centre, and the ancient name of the 
place was Rajaraja Chaturvedi Mangalam. Perhaps 
it came to be known as Mannargudi from the time of 
Tanjore Nayakas who were great devotees otf 
the Deity residing in this kshetra, 


* MANNARGUDI INSCRIPTIONS 


The epigraphs of this ancient nlace are interesting, 
as they refer not only to the Cholas and Pandyas but 
also to the Hoysalas. Tradition also connects the place 
with the latter who, it is said, had a palace here, the 
present hamlet of Melavasal being called after its 
western gate. The Jayankondanatha and Rajarajdsvara 
shrines were founded by Rajadhiraja 1 (1018-53) and 
the Rajagopala temple by Kulottunga Chola 1, 





న. 





ee] 





1. Iam indebted to Sangita Kalasikhamani Sri K. Vasudeva Sastry garu ot 
the Tanjore Palace Library for kindly bringing these to my 20609, 


20 


1. IN SAIVITE SHRINES, 


506. 85 of 1897.—(Grantha and Tamil.) In the front 
gopura of the Jayankondanitha temple, left of entrance 
a record in the third year of the Hoysala King Vira- 
Ramanathadeva. Records gifts of land. {Vira Ramana- 
tha was the younger brother of Narasimha IIT 
(1254—91) and son of Vira Somésvara (1234—52) who 
‘was left in charge of the southern half of the Hoysala 
Empire.] 

507. 86 of 1897. —(Grantha and Tamil.) On the 
south wall of the central shrine of the same temple, 
The name of the king is indistinct.-iRecords gift of 
land, 


508. 87 of 1897. (Tamil.y On the north wall of the 
same shrine. A record in the eighth year of the 
Pandya king Ko-Maravarman Parakrama-Pandyadéva. 
(Unidentified.) Records gift of land. 


509. 88'of 1897.-(Tamil.y On the north wall of the 
mantapa in front of the same shrine. Records descrip- 
tion of boundaries. 


510. 89 of 1897.—(Tamil.) On the east wall of the 
same mantapa right of entrance. A record in the 
twelfth year. Provides for the payment of certain dues 
on arecanuts. 


511. 90 of 1897.—(Tamil.) On the same wall, left of 
entrance. A record in the twelfth year of the Pindya 
king Ko-Jatavarman alias Sundara-Pandyadéva IT 
(1276—90). Provides for the payment of certain dues 
on pepper and cloths. (See Ep. Ind., Vol. VL, p. 31l, 
where Dr. Kielhorn discusses the date.) He points out 
that the tithe is not quite right and arrives at the date 
Friday, 2th September 1287. As Diwan Bahadur 


41 
Swamikannu Pillai has discovered another king of 
this name who came to the throne in 1270, the present 


king should be termed the third of his name and not 
the second.] 


d12. 91 of 1897.-—(Tamil.) On the south wall of the 
central shrine of the Annamalainitha temple, An 
incomplete record in the twenty-second year of the 
Chola king Tribhuvanachakravartin Rajéndra-Chola- 
eéva 111, corresponding to Sunday, 8th may, A. D. 
1267. Ep. Ind., Vol, VII, p. 177. The temple is said to 
have been in Sarigai Kottai, a hamlet west of Raja 
dhirajachaturvéedimangalam. 


513. 92 of 1897.—(Tamil.) On the same wall 
Records in the thirty-second year of a certain king 
a sale of land. 


514. 93, 1897. —(Grantha and Tamil.) Onthe same 
wall. A record of the Chola King Parakésarivarman 
alas Rajéndra-Chola (1011—43). Records gift of land: 


515. 94 of 1897.—(Tamil.) On the north wall of the 
Same shrine: Records gift of land. 


516. 95 of 1897. —(Tamil.) On the north wall of the 
mantapa in front of the same shrine. A record in the 
the nineteenth year of the Pandya king Rajakésarivar-. 
man alias Vira-Pandyadeva. Resembles Nos. 510 and 
511. [The combination of a Chola title with Pindyan 
king is very anomalous. Was hethe Kofgu Pindya 
who ruled from 1265 to 1260? See Cb. 196 and 197.] 


517. 96 of 1897.—(Tamil.)y On the north wall of the 
central shrine of the Kailasanathasvamin temple. A 
record.in the twenty second year of the ౮] King 


29 


Tribhuvanachakravartin Rajarajadéva. Records గా 
private agreement. [Which is the Rajaraja referred 


to here ?] 

518. 97 of 1897.—(Tamil.)y On the same wall. A 
record in the twenty-sixth year of the Hoysala king 
Vira-Somésvaradéva (the father Vira Ramanatha and 
Narasimha IIL, who conquered the Chola country 
about 1252 and founded Vikramapura there). Records 
gift of land toan image of the goddess, set up by 
Mahapradhanin Kampaya-Dandanayaka. 


519, 98 of 1897. —(Tamil.)y On the west and south 
walls of the same shrine. A record in the twenty- 
second year of the Chola king Tribhuvanachakravartin 
Rajarajadeva (III ?). Records a private agreement, 


520. 99 of 1897.-—(Tamil.) On the north wall of the 
same shrine. An incomplete record in the twenty- 
second year of the Chola king Tribhuvanachakrav- 


vartin Rajarajadeva (III?). 


521. 100 of 1897. —(Tamil.)y On the south wall of 
the same shrine. Arecord of the Pandya king రర 
Miaravarman Parikrama Pandyadeva, the date of 
which is indistinct. Records gift of land. 


522, 101 of 1897.—(Tamil.)y On the same wall. A. 
record in the eighth year of the king whosé name is 
doubtful. Records gift of land. 


‘2. IN THE TEMPLE OF SRI RAJAGOPALASWAMI. 


5%3. 102 of 1897.-(Tamil.)y In the third gépura in 
front of the Rajagopala Perumal temple. A record in 
the twelfth year of Tribbuvanachakravartin Konéri- 
mélkondin. Records gift of land. 


ల్‌ 


524. 103 of 1897.—(Tamil,) On the north wall of 
the central shrine in the same temple. A damaged 
record in the forty-eighth year of the Chola king 
Kd-Rajakésarivarman alias Koldttunga Choladeva (1). 

925, 10! of 1897.—(Tamil.) On the north, west and 
south walls of the same shrine. A record in the 
twenty-second year of the Chola king Tribhuvana- 
kravartin Rajarajadeva. Records a private agreement. 


526. 105 of 1897.-—(Tamil.)y On the west and south 
walls of the same shrine. A record in the twenty-first 
year of the Chola king Tribhuvanachakravartin 
Rajéendra-Choladeva (III). Records gift of land. The 
date corresponded to Wednesday, 30th June, A.D. 
1266. Ep. Ind., Vvl. VII, pp. 176-7, 


527. 106 of 1897.—-(Tamil.) On the south wall of 
the second prakara of the same temple. Records gift 
of land. 


528. 107 of 1897.—(Tamil) On the west wall of the 
same prakara. A fragmentary record in 5. 1499, 
expired, 


529, 108 of 1897.—(Tamil) On the north wall of 
the same prakara. Mention Achyutappa-Nayaka; a 
fragmentary record. 

530. 109 of 1897. —(Tamil) In the cellar of the 
same temple. A record of the Pandya king Tribhuvana- 
chakravartin Sundara Pandyadéeva (unidentified) 
“6 who took every country.’ Records gift of land. 


Tt is clear from these records that the place was 
called Rajadhirala Chaturvedimangalam in Chola 
days and came to be called Mannargudi i in | the CRY of 


the Nayaks. 


24 
THE SANSKRIT ORIGINAL 


Though Kalakavi states in verse of 5th Canto 
that the story of Dakshina Dwaraka is related in 
Agni kalpa, yet the same is found in Brahmanda 
purana under the name of “ Champaka ranyak-~ 
shetra mahatmaya ’” Copies of the work are available 
both in Tanjore palace Library and the Govt. Oriental 
Manuscripts Library, Madras; and from a perusal of 
the contents of the Sanskrit work with the printed 
Telugu Text, it is evident, that this particular 
work might have formed the basis of the story 
enumerated by Kalakavi in the 5th Canto of the 
work. As the Sanskrit work is not well known up till 
now, and not available in print, 1t is given as an 
appendix to the work both in Telugu and Devanagari 
Scripts for the benefit of Telugu as well as non- 
Telugu Research Scholars. 


GENERAL ESTIMATE OF THE WORK. 

The work contains (1-129, 2-84, 3-88, 4-83, 5-76), 
451 verses with only four prose passages. Kalakavi 
is a poet of rare merit, and his handling of vrittas is 
almost unequalled. The style of the work is free from 
long Sanskrit compounds and the melliflous flow of 
the verses enchants the reader. It 18 certainly one of 
the best prabandhas in the Southern School of Telugu. 
literature, and its merits were not known since it was 
mgt available to scholars in print. 


Another important feature of the work is that it is 
free from the descriptions of an amorous nature border- 
ing on obscenity ; with which the Prabandhas of this 
School are often charged. The conversations are 
natural and the poet does not employ poetic conceits 


25 


for the effects. This reminds us of the beautiful 
pen pictures of situations in the Famous Amarusataka 
in Sanskrit. 


It is indeed a matter of sincere gratification that 
this work is now brought out by the Saraswati Mahal 
Litrary under the Madras Government Oriental 
Series. It remains for me now to thank firstly the 
Madras University authorities for permitting me to 
introduce this work into the literary world, and 
secondly Sri 5. Gopalan, Secretary of the Library for 
his keen interest in the publication of the work, 
Lastly I have to make mention of my son Pandit 
N. 5, Sundareswara Rao for having gone through the 
proofs. 


Madras. N. VENKATA RAO, 
Heat of the Department of Telugu, 
University of Madras. 


7-7-1951. 


క్రీ థ్రిక్ర 


“0౦: 








మదరాసు శాష్ట్రీ)}య (ప్రభుత్వము వారి సమాదరణమున 
తంజావూరిసరస్యతీభవన భాండాగారమునుండి ము(ద్రించుటకునిగ్లీ 
తములైన (గంథములలో రాజనోపాలవిలాన మొకటి. ఇది యొక 
(ప్రబంధము. విజయరాఘవనాయకుని కంకితముగా చెంగల్వ 
కాళయ యను కవి రచించినది, తంజావూరి ఫు నక భాండాగార 
మునతప్ప మతెచ్చటను దీనికి వేజుుపతి కానరాలేదు. అచ్చట 
నున్న వాని వివరణములివి, 


=: తాళపత్ర (ప్రతులు 1 
సంఖ్య 222 'రాజగోపాలవిలాసము, (కాళయ) 
M 266; S-18x14; 1-52. 11. 6. ౮, 1800 
(గ్రంథ పారంభము సరిగ నున్నదిగాని (గంథాంతమునగ au 
సీనపద్యము లోవించినది, 
సంపూర్ణ ము, (వాత చక్క_నిది-5 ఆశ్వానమున యాజవప[తమున 
నగముభాగము మా(తము కలదు, అదితప్ప [(గంథపాతము కన్న 
ట్రదు, శీ భిల్యము స్వల్పము, 
228 - M 257 [6411 50 కద్యంతముల కొంత భాగము లేదు, 
824 - M 898 18x14 18 ఇందు విజయరాఫఘనవుని వంశము 
మాత్రను వర్శితము, 


విజయరాఘవ వంశావళి 
(పస్తుతము ము[దితమగు (గంథము పై మూటీ ననునరించి 
నది- (గఆథావతారికలో విజయరాఘవనాయకుని వంశమును 


96 

గూర్చి, యాతని వైదుష్యమునుగూర్చి వివులముగ నుండుటచే 
చాలకాలము (క్రిందటచే, యీభాగమును వేబుచేసి, “విజయ రా 
ఘవ వంశావళి యని నామకరణము చేసినట్లున్న ది. ఇప్పటికి 
పదునాజేండ్ల | క్రిందట “తండాపురాంథ వాజ ) యము ఒక గూర్చి 
(వాసీనపు డాం(ధ్రసాహిత్య పరివత్తున నేనా(పతి నుపయోగించి 
తిని- కాని యిది (గంథభాగమేగాని వేజుకాదు, పై కాళ షత 
(పతులలో (వాయనకానిి వేరుగాని (వాసిన కాలముశాని తెలువం 

బడియుండ లేదు, గంథాంత మునపద్యములలోని న్వల్పలోపము*స 
తప్ప (పతులన్నియు బౌగుగ నేయున్నవి- లేఖక దోవములున్నను 
(వాంత స్ఫుటముగ నున్నది- ఇది (గంథమౌాతృ కా వివరణము, 


“ రాజగోపాలవిలానము ” అను నీ (ప్రబంధము, తంజూ 
వూరి నాయకరాజును, మహా(పసిద్ధుండును నగు రఘునాభసాయ 
కుని పుతుండగు విజయరాఘవనాయకుని కంకితముగా చెంగల్వ 
కాళయ కవిచే రచింపంబడినది- ఈ శాళకని తన్నుగూర్చి యీ 
(పబంధమున (1-29) నిట్లు చెప్పినాండు, 


సీ, (శ్రీవత్స గో(_తుండు (శీకరపాకనా: 
టాత్వేల బంధుజనో తిశాయి 
శాశయమం (తి ఫుంగవునకు గంగమాం 
బకు నుదయించు తపః ఫలంబు 
రణరంగగంధవారణ బిరుదాంకిత 
స్వకులజ (శీకంఠ నచివమాళి 
పొర్వతీ పరిణయ (ప్రముఖప్రబంధని 
.,. బంధధథురంధర్మపౌఢ పణితి 





1 యాడు (డం. ఆంధ్రసాహి క్ట వకజుత్తు రజిత త్స వనంచిక. శరిరీరపుటలు,.150.16క 


గీ, మైన చెంగల్వ వేంకటయ్యయును రావి 
నూతల తిరు ములయ్యి త సూజకృష్ట 
వమూంబ మునుగన్న నిధి కాళవహా స్మి గిరిక 
కలితలలితో క్కి భారవి కాళసుకవి, 


మై సద్యమువలన నితడు పాకనాటి యా జ్వేలని యో గి 
ావ్మాణుండనియు, "తాత కాళయమం[లి, పితామహీ గంగ 
మాంబయనియు, తండి వెంకటయ్య్యయనియు, తల్లి కృష్ణమాంబ 
యనియు చెలియుచున్నది, మజియు నీతనితండి రణరంగ గంధ 
వారణ బిరుదాంకుండగు. [శీకంకునకు మంటత్రియనియు, నాతడు 
పొర్వతీపరిణయమను (ప్రబంధమును రచించెననియు, తల్లి రావి 
నూతుల తిరుమలయ్య తనూజ యనియు, నీతడు (శీకాళవా స్త్రీశ్య 
రుని (ప్రసాదమున కవితాసిద్ధిం బడసిన వాండనియుగూడ స్పష్ట 
పడుచున్న ది, 


పస్తుత మోతని తండి రచించిన పార్వతీ పరిణయము 
లభ్యము కాదు, కాని యీతడు కొవినంశములోనివాజేయని చెప్ప 
నొప్పును, ఈతండు విజయ రాఘవనాయకుని తం[డియ.గు రఘునాథ 
నాయకునికాలమునుండి యున్నట్లుగ నాతరువాతీ పద్యమువలన 
"తెలియుచున్నది, 


సీ, ఘటికాశత్మగంథ ఘటనోత్కట నవీన 
పాండీత్వ్సగరిమలు భళియనంగ 
arf < ఇ 
న్‌ వ్య్యనిరోష్ట్యూది కోద్దామరనగర్భ 
సందర్భమానని సన్నుతలింప 


80 


మాక ౦దమంజరీమధురురీమాధుర్య 
రచనావిశేషమూారా యనంగ 
పరివ్భా తేతరయు క్కి ఫాగ నూతన కథా 
చాతుర్యధుర్యుత నం స్తుతింప 
గ అయ్యదినముల రామ భ(చామ్మవారు 
చేడు కృన్థాజి కవితచే చేర్చ మెజుసి 
వినికి సేయుట లెల్ల మో ఘనతంగాబె 
కవివినుతచర్య ! చెంగల్వకాళనార్య ! 


రామభ(దాంబ, సంస్కృత సాహిత్య సా(మాజ్యభ (ణా 
సనాసీన యని ప్రసిద్ధి కెక్కిన విదుమీమణి, ఈమె నంస్కృతమున 
రఘునాథ నాయ కాభ్యు దయ మహో కావ్యము రచియి౦చినది, 
ఈమెకు తెలుంగుకవిత వేర్చినద కాళకవియేయని వై దానివలన: 
'దెలియుచున్నది, కృష్ణాంబయను కవయిత్రి, విజయ రాఘువనాయ 
కుని కాలమున, నాస్థానములోనుండినట్లుగ సీ గంథమున(1-27) 
తెలుపయుడియున్న ది. ఈమె ఛందత్శా(స్రుమున, సమస్యాపూరణ 
మున,సంనర్భా తాం[ధక వితల నిఫుణురాలని కాళకవి మే చెప్పీ నాయడు 


నీ, (పస్తారనంఖ్యను పదుమూండుకోటులు 
నలువదిరెండు లతులు పచేను 
వేలు నేళ్నూజును ఏంశతియును నాజు 
వృ త్తంబులందు నీవ _త్తములకు 
నీవర్ష న నమిన్యనీవు గూర్చు మటన్న 
నావృ_త్తమున సమన్యను రచించి 
యందుకు న్లో కంబు లాళువ్రగా. జెప్ప 
నవి తెనుంగునను పద్యములు చ 


81 


గీ, యిరువదాటును ఛందంబు లెజిగయిట్లు 
కవిత జెప్పిన వార లీభువిని గల 
ననుచు నందటు వినుతింప ఘనత. గాంచె 
కీర నీయగుణాలంబ కృష్ణమాంబ. 


ర 


యనిపించుకొొనకుండ, తనసామర్థ ఖ్రమునే వ్య క్రపజచినాండు కాళ 
కవి. ఈతడు 


wo శిష్యు రాండ్ర సామర్ధ నము వర్ణి ౦చుచు, స్వోోత్కంర్ష 


li ఘటోకాశత|-'ం౦థ ఘటనుండు- గడియకు నూజుపద్యములు 
చెప్పు సానుర్ధ వ్రీముగలవాంయడు, అనగా ఆళుక్రవిత్వమున (పవీ 


బుండు, 
ల 


?, ఓష్ట్యు నికొస్థ్యాది నియమములతో కవిత (వ ఫబ భమ 
వర్ణములను విడుచుట) చెప్పువాడు, అనగా చిిత్రకవిత్వ 
మున నిపుణుడు 


తః మాకందమంజరీమథురురీమాధుర్య ర చనచేయంగ లవాడు- 
అనగా మధురకవితలో నాటి తేటతీనవా(డు, 


“= 


పరిహృ తేతగయు_క్టిభాగ నూతనకథాకథకుండు- ఇతరుల 
మూటలు కొనక, కొత్తగా కథా వస్తు నిర్భాణముచేయ(గల 
వాయ, అనయా “విస్తరి” కవితావిశారదుండు, కాబట్టి 
కాళయ చతుర్విధకవితా విశారదుండని చెప్పనొప్పును, 


ఇంక సీతండు సంస్కృ తాం[ధక వనమున, ఛందశ్నా స్ర్రుమున 
సంపుార్ల (పజ్జ గలవాడని శెండవపద్యమే చెప్పుచున్నది, శాని 


యేకారణము చేతనో నీతండు, రసికవతంనుండును, రాజక వఏం[దుండు 
నగు రఘునాథనాయకుని యాస్థానమున (పసిద్ధికెక్క లేదు, 


ఉ. భూనుతకీ లై న కవివ్రుంగవులందజుమెచ్చనిచ్చలున్‌ 
'లేనియసోనలై కనటుంబేజిన చక్కెరపానకంబులై 
పీనులవిందు లై రసిక వేద్యములై యలవాగ్యధూటికిన్‌ , గానుక లె న” 


యీతనికవిత రఘునాథు నాకర్షింప వలసిన బే, దీనికి, కాళ 
కవి తొలుత నుండి విజయరాఘవనాయకు నే యా(శ యింపంగా, 
[క్రమ(శ్రమముగ్గా, కాళకవి (పతిభగు రించి యాతని శేవలకవిగా నే 
గాక స్నేహితునిగా నంభావించి, విజయ రాఘననాయకు(డు గొర 
వించుచుండ, నాతండురఘునాథ నొయకుని యాస్థానక విపదష్యునకు 6 
(బయత్నముచేయి నావశ్యకత లేకపోవుటయె కారణముగాం గన్న 
ట్టుచున్నది.విజయరాఘవనాయకుండు రాజ్యమునకు వచ్చినతోడనే 
(గంథమాతనికి కృతినొనంగుటకూడ పై యంశమును బలపజచు 
చున్నది. మజియును రాజై న విజయరాఘవనాయకుండు తనయిం 
టికి తనభార్యలతో గూడవచ్చి విండారగించిి యింటివారలనంద 
టను న నేకవిధముల గొరవిం చెనని చెప్పిన యీ క్రింది సందర్భమును 
బట్టి, వారిరువురి కెంత యన్యోన్య గౌరవ స్నేవా బాంధవము లుండె 
డివో (గహింపవచ్చును, 


విజయ'రాఘననాయకుండు (గంథమంకితముగోరుచు నిట్లు 
చప్పి నాడు 


మ్మ పదియాజ్య'న్నె పసిండికిన్‌' వలపు పె పెందెందు చందంబునన్‌ 
- చద్దురుల్‌ మిారుభవ్యత్సబంధమిల నిచ్చల్‌ దవీ,ణ డ్వ్యారాకా 


లికి 


నదనాస్థాన కథానుషంగములచే నంభావ్యమై మించె నేం 
డది మాకంకిత మిోావొనర్చు మని యాహ్లోదంబు సంథిల్ల న్‌, 


నీ అల నహ్మా జాతటి న(గహోరంబులు 
బహురేకమించు నుంబలికయూాల్లు 
బంగార ననుసుల పచ్చల పల క్రి 
ar) 
పసిండికొమ్ముల కట్లభ|దకరులు 
పడివా” కేజీలు బంగాొరు-కాళాంజి 
వాడపంబు ఇావురల్‌ సాంసకంబు 
తర'మున నౌాకటు తారహోరంబులు 
(cE యా 
నంగుళీయాడి రాజార్డ భావ 


గీ లెలమి నపరంజి వారివాణములును గిండ్ల్లు 
పెక్టులకొలంది జాలెలు మట్టుమోాతి 


కనుగుణంబుగ దయచేసి యపుడు మజియు 


క, కేళాకూళుల సజ్జల 
- శేభీవనములను మించు గ్ఫవా రాజంబున్‌ 
(శీలెసల్గ నొనగి లోకులు 
మేలని కొనియాడ కరుణ మోాటంగనంతన్‌, 


గీ విందునకుం దాము గతితలు వేడ్క-వచ్చి 
వరుస సొమ్ములు తమయింటి వారికొనల్న 
యాత ట్ర జులకెల్ల చతురంత యానములను 
మహితభూపుణములు బహుముభులు సేయ *” 


84 


వఎపద్యములవలన కాళకవి నెంతంగ గారవించినది మనకు 
తెలియవచ్చును. కాళకవిని కవిగానెంచక, రాజకవిగానెంచి 
యాతనిక్రివివిధరాజ చిహ్నములనొనల్‌ విజయ రాఘనవుండు సమా 
నించెనని యా శ్వాసాంతగద్యవలన నెఖుకపడుచున్నది, “9తి 
(శ్రీమత్కాళవా స్తీశ్వరకడుణాకటాత లబ్బనిద్ధసారన్వత నయ 
చెంగల్వ వేంకటార్యతనయ, విజయ రాఘవభూాష పసాదాసాదిత 
వివిధరాజచివ్నా చిహ్ని త భాగ భీయ కాళయనామభేయ (పణీతం 
బెన రాజగోపాలవిలానంబను మహ్మాపబంధంబునందు _బథవమా 
శ్వాసము,” 


కాళయ (పతిభావంతుండై నకవి. బంగారమునకు( 'టరిమళ 
మబ్బ్చినట్లుగా, నీకనికి విద్వత్కవిరాజగు , విజయ రానువనాయకుని 
న్నే వాచాంధనము నమమకాడినది, ఈ రాజగోపాల ఏలాన మొకటి 
తప్పతక్కి.న యీతనికృతు లేఏియు కానరాలేదు. అయిన కాళయ 
కవితావై శద్యమును ప్రకటించుటకు స్మీపబంధమొక్కటియే 
చాలును, ఈ విషయమును గూళ్చివి_స్తరించుటకు ముందు, గ్బతి 
పతియగు వజయ రాఘవనాయకుని గూర్చి మనము "తెలిసికొనం 
దగును, 


రాజగేపాలవిలానమున (పథమాశ్యానమున కృత్యవ 
తరణికలో రమారమి యేబది పద్యములో విజయరాఘవనాయ 
కుని యదంతవమంతయు వివరింపంబడినది. ఆతని పూద్వలనంతతి 
నం(గహముగను, తక్కిన కృతిభ్రరృనంగతి నవి నరముగను నందు 
వర్శిత మైనది. ఈ భాగమునే ' విజయరాఘవ వంళొవళి” యని 
వేజలుచేసి వాసినట్లు మున్ను ెలివియుంటిని, దీనివివరణము, 


లీఫ్‌ 


—! విజయరాఘవనాయకుని చరిత .:___ 

(శీహారిపాదపద్దుమున నొల్లవజాతి (పభ వించిను, ఆజాతి 
లో కొందటు 'రాజచం[దు లుదయించిరి వారిలో . కృష్ణ రాజను 
నాతండు మొదటివాండు, అతనికితిము రాజు జన్మించెను, బరా? 
గుణాతిశయముచే (శీహరియే మానవునిగా నవతరించినట్లు 
(పఖ్యాతిగాం చెను, అతని భార్య బయ్యాాంబ, వారలకు మహా([పసి 
ద్దండు చెవ్వనృపలి కొమారుండయ్యును. ఆతండు (శీశై లమునకు 
సోపానపం కి కట్టించి, (పాకారమును నిరి ఖం చెను. వృద్యాచలమున 
(పాసొద మండపములుగట్టించి (గామముల నాత్నే([త్రపతికి దాన 
మిచ్చెను, అరుణాచలమున చేవాలయమునకు గోపురముకట్టిం 
చెను. వృపభగిరియందు పూజాదికము లేర్పాటుచేయించెను, 
చైబువులు (తవ్వించి,పోడశ మహాదానములు 'కొవించెను. ఈతనిని 
చినచవ్యప్పయని యందురు, చినచెవ్వప్ప మూర్తిమాంబను 
"పెండి యాడి యామెవలన అచ్చుతప్పనాయకుండను పుత్తుని. 
జబజడసెను. 

అచ్చుతప్పనాయకుండు [శీరంగనాథస్వామికి సింహాననము 
(ప్రణవమయ మైన బంగారు సెజ్ఞ, రత్నాంగద కిరీట రాజము, 
అభయహా_స్త్రము నర్సించుటయిగాక 'చేవళమునకు నెనిమిదవ 
(సాకారమును గోపురమును, నన్నశాలయును కట్టించెను, 
(పాకారములలో నారామములు నిలిపి చై|త రథారోహణోలత్ప 
వము జరివించు నేర్పాటుచేసెను, అచటనున్న యర్బకకోటి క(గ 
హోరములిచ్చి, వివిధనాట్య సేవ, నివేదనములు (పతిదినము జరుగు 
కట్టడంగావించెను. (శ్రీరంగపతి నన్నిధానమునము త్యాలతో తులా 
పరుష దానమును గావించెను, ఈతండు భకిపరుంబేకాక పరా 
(కమవంతుండని నవర నిశ్శంకుండని క్‌ రంగొనెను, 


86 


ఇట్టి యచ్యుతనాయకునికి మూ రృిమాంబకు రఘునాథ 
నాయకుడు జసించెను, రణము చెండి చవికెగా భావించినమహో 
వీరుడు రఘునాథుండు. అతడు పాండ్య, తుండీర, చేర, పారసీక, 
ఆం[ధచేశ రాజుల నందణనుజయించి, విజయ లజీ శని నరించెను, 
అత డపజయమన నెటుంగండు,ఈతండు రణరంగధీరుండై ననుశతు 
రాజులు వెనుకనుకుం దగ్గినవారిని సంరథ్నీంచి, వెన్నాడక యుండు 
నుదారుండు. ఈతని యేనుగుల శాలలో, వింధ్య సింహళపు చును 
గులు, గుక్చాలశాల రో. శోక, సింథు భాహ్లిక దేశపు గుజ్జములు 
నుండెడివి, భాండాగారములో కోట్లనంఖ్యకుమించు నవరత్న 
మయ కాంచనాభరణములు, (పకాళశించెడివి. నగరిలో మెటుపు 
దీగలం బోలిన మెలతలు, మెలంగెడివారు, ఇవయన్నియు శతురా 
జుల కానుకలు, ఈతడు జయించినవీకులకు లెక్క లేదు, వైరి 
“రాజుల శిరస్సులను పాపూణములతో సీతండు కావేరీనది కాసకట్ట 
గట్టి నాడనవచ్చును, కృతులు వెచ్చంగం దగిసనత్క్బృతులు, ధరా 
_జేవికి హారములనద/ప న(గహోరములు, నకల దేవాలయ ప్రతిష్టలు 
సర్వవిధము లై న దానములను చేసి రఘునాథధనాయకుండు రాజ్య 
మేలెను, 


రఘునాథ 'రాయవి భార్య క్రళావలి, ఆమె పరమపతి వత, 
వారికి అచ్యుతరామభ (దుండని విజయ రాఘవనాయకుండని యిరు 
వుళు కుమొాఠులుగలిగరి. అందు పెద్దవాండగు రామభదుండు 
మహావీఠు(డు, అతని నిలువెల్ల కరుణ, 'ఆతనిపలుకులు నీతి పచార 
ములు, తలపులు ధర మునకు పుట్లినిండ్లు డకశలు దాశ్నీణ్యనం శేత 
ములు, ఆతడు మన్న్మథునివంటి సుందరుడు, అతనిసోదరుండే 
విజయ రాఘననాయకు(డు. ఇతండే కృతిభ ర. 


ప్రీ? 

ఈతండు మహాపరా(క్రిభుశాలి, శ తురాజుల నిగూఢతం 
(తంబు లెజుల నింగితేజ్ఞ త, వై రిరాజభూతములను ని గహించు 
శక్తి, పరిపంథివర్షమును " _స్తంభింపంజేయు మగంటిమిి పరరాజు 
లను జం తపుబొమ్ములవలె నాడించుబుద్ధిసూత్మత, యితనియం 
దు నూ ర్తీభవించియుంజెను, ఒకనాండజీ మయైదారుయోజనములు 
మేరదాడి వెడలి పము. దండితనను, ఒకగుజ్ఞము పై నుండి 
'వేజొకగుజ్దము, పెకి నెగురులాఘవము, క నెదిరించి 
యేనునుమైకి నెగిరి డానినదలించు భుజశ క్కి, ఎట్టిళూరునై న నెదు 
రని, వానిమర మాలు నాంటునట్టు సూటిగా కత్తిమిటు చాక 
చక్యము నీతనియం బే కన్పట్టును. 

మున సాహిత్య రాయ పెంజేరము పా 

ఈతని కాలికి * సాహిత్య రాయ సెండేరము ’ అనుబిరు 
దందె కలదు, అది, వైడూర్యములతోను, పద్మ రాగములతోను, 
ముత్యములతో ను, నీలములతోను కూర్ప్చంబడి సామంతరాజులు 
(_మొక్కు_-చున్నప్పుడు వారికిరీటముల కాంతు లీగండపెండేరమున 
కుపచార నవుకూర్చుచున్నట్లు మెజయుచుండెడిది, నభయందు, 
జరుగు తర్కవ్యాకరణమోమాంసాచర్చలు, నవ్య కావ్యసాహితీ 
దైపుణ్యా (పదర్శనములు, లత్యులతుణ(గంథసమన్వయచాతు 
ర్యములు, , చమ త్మా-రభాషూగోస్టివినోదములు  సీగండపెంటేర 
మున కుపదారముచేయుచున్నట్లు కన్ప మ్రైడిది, ఈ పెం డేరనినాదము 
బివదవాద్యములనాదమున కుత్క_ర్థ గలిగించుచు, విద్యావిషయక 
నం దేహాములు గలిగినప్పుడు రార్ధాంత నినదమును (పకటించుచు 
సక లవిద్యా సా(మాజ్య సింహాసన మెక్కి_నట్లు విలసిల్లుచుం డెను, 
మతీయు నీపెండేరమున నాతండు జయించినరాజులు బొమ్మా -లై 
(వేలుచుండిరి, 


ఫీ 
వ శారదా ధ్యజను వప 

ఈతండు * విజయరాఘవవిలానంబుని విద్యాగోష్టి నున్న 
ప్పుడు, మె పెంచేరముగాక, యాతని,మోల “ శారదాధ్యజము” 
నొప్పుచుండును. ఒక్క_యెడ చీనిచక్కెర పానకమునలె మధు 
రమె, వేతాకయెడ విరజాజి పూనవుదండవలె పరిమళయు_క్షమై, 
మతియుక్క._ యెడ మలయనూరుతమువ లె చల్ల నై, యింకొక 
యెడ, నిండువెన్నెలవలె నిరతిశయాహోదకారిమై వెలయునట్లు 
కవితచెప్పంగల చాతుర్యము విజయరాఘవనాయకుని కే కలదని, 
తనహా_స్తముచే నీభ్యజము బాటుచుండును, 

“పద్యమునవనవో న్నేషమై వెలయవ లెను, వాక్య వై ఖరుల 
లంకారానుసారలు కావలెను, శీ బము పాణినీయ వ్యాకరణ 
(పామాణ్యమై యుండవలెను. కర్ఫ్పూరమువ లె క వితాసందర్భము 
చప్పున గుబాళింపవలెను” అని శారదాధ్యజము చాటుచుం డెడిది. 


విజయరాఘపనాయకుని సాహిత్యగోష్టిలో, పసిండి తీవలం 
బోలిన పడంతులు * పాండ్యమండల విభాళాి యంచు గైవా 
రము చేసెడీవారు. భ రతనంగీత సాహితీవిద్యలు భామాస్వరూప 
ములు దాల్చి నవో యనునట్లు, తమతమబిడదు వాద్యములు, 
చిహ్నములు వెలయంగా తారుణ్యవతులగు తరుణు లందు తన 
రారుచుండిరి, వారిలో నాటక,త్తెలు పాటక తెలు నుండిరి, 
అఆటక తెలలో ' 


చం|దశేఖ న 
యను నామె య గస్థానమధిస్థిం చినది, ఈమె విజయ 
నగర సా[మాజ్యాధీశుండగు వీర వేంకటరాయపృగ్థీమ హేం 
(దునివలన బహువిధ బరుద గారవముల నందిన నట్టువరాలు, ఈమె 


లీ 


కాక నీ (కింద నుదో హారింపంబడిన నాట్యక'_్తే లానభయం బెన్నీక 
గన్న వారు, వారొక్కొక్క-. నాట్యమున (ప్రత్యేకవిశిష్టత గడించి 


నౌరు, 


రూపవతి _ చౌ పదములు నాట్యము 
చంపకవలి తాః ఫ బభూడావుణి 39 

య౧ యు 
మూర్తి వ జక్కి-ణి ప్ప 


కోమలవల్లి - కొరవంజి / 
లోశనాయక - నవపదములు 99 


శ్రశిశఖ -_-చేకి 99 
రత్నగిరి జా దరుపదములు 39 
భాగీరథి - పేరణి 35 


# 


ఇంకను, మదనపదములుు  దూత్యము, _ నవరత్న మాలికలు 
మున్న గువాని నితరు లభినయించెడివారు, అన్నియును శాస్త్ర ర్త 
ముగా నభినేయములగుచు, వారి నాట్యకళా నై పుణ్యమును, 
సువ్య_క్తము గావించెడివి, 


నంగీతమును నీవిధముగనే పాటక ్రెలు [పపంచించిరి, 
ఒక భాను వీణా ఒక లేవు కిన్నర, నొకముదిత ముఖవ్‌ణె నొక 
కొమ్మ పిల్లనగ్రోవి, ఒక ధవ శ్రి తంబురా, ఒక సాఠరసావీ. స్వర 
మండలము చేకొని, వానిపై నంగీతము వినిపించిరి. ద్విపదలొక 
తెజవ, త (త్పనంగ మొశతస్వి, యవతగానమొక యలివ, 
జోలసువ్వాలలొక సుందరి ధనళంబులోొక తరుణి, వల లొక 
యించుబోణి- దండె మోటులతో, రావణవా నములతో, "తాళ 
ములతో శ చెంగులతో సకలహృదయ [దవీకరణకారణ లై నకల 
సభాహాదశకారిణులై జం (తగా్యత్రముల గాంధర్వవిద్య వినిపించిరి, 


40 


కేవల శాధ్ర్రీయమార్లమున నొక కీరవాణి, స్థాయిగమకము రక్కి 
గడలుకొన, రాగాలాపన చేసెను, ఇక “తక న వెలందులు 
వాద్య ములలో విద్యుద్వల్లులన లె గోపి సాగించునప్పుడు, ఆకా 
శమునుండి విద్యాధరులు, తాగును రమణీవేషములు ధరించి 
యా వద్యలునేర్చుటకైై భూమికివచ్చిరోయని (భాంతి గలిగించిరి. 
అసభయందే కృష్ణమాంబ తన కవితాచాతుర్యమును మూవి, 
యందలి నాశ్చర్యమనస్కు_లుగ, జే సెడిది, 


విజయ'రాఘ వనాయకుండిట్టి విద్యాగోప్టి యందు నిమగ్న 
డైనను, నిరంతరదానశళీలియె (పజలనేనుజుక పోవీ.ంచుచుండెను, 
కారీనుండి, రామేశ్యరమువజుకును, ద్యారకనుండి దతశ్నీణతీరఠము 
' వజకును, నీతని యన్న దానమును వినుతింపని (మోహ జణులు లేరు, 
(పకిదిన మేయిది వేలమందికి నన్న దాన మొనగాడు మహాడాత.! 


ఆతండు, శా, శ, 1కక్‌క నకు నరియగు [శ్రీముఖ 
సంవత్సర (శావణశుద్ధ ద్వాదశీ, సౌమ్యవారమున, దశ్రీణద్యార 
మున కృష్ణ తీర్థమున స్నానముచేసి, సంక ల్పపూర్భకముగా మోడళ 
వపోదానములుచేస్తి, (బాహ్మణులకు నగహారాదికము లొనం 
గెను, ఇది (క్రీ శ, 1688 సంవత్సరము, ఈనాంజే విజయ రాఘన్రని 
రాజ్యరోహణ దినము, ఇట్టి మహోవిద్వత్క_విరాజచం(దునికి, 
కాళయకవి తన (గ్రంథమును ప్రై ఎ నభయందు నసంకితముగావిం 
చెను, చెని పేర్కొనిన కాలమే యోాకృతి రచనాకాలమని 
మూహింపవచ్చును, అట్లయిననిది ఎదు రాను వ గ్రాలురునిరో బ్యా 


రంభవత్వరమున నే వెలసి" ది, విజయరాఘవనాయకుండు నలువ 


———— 
1. ఇప్పటికి నన్న దా నములకు (ుసీద్దికెక్కి.న యిండ్లకుగాని స్యత్రములకు 
గాని * తంజావూరి సత్రములు ' అనిపేరు వాడుక లోనున్న ది, 


శీ 


'దేండ్లు పాలించినాండు, తవవాతి కాలమున నీతని యోాస్థానమున 
"పెక్కురు కఫులును నుహో ప్రసిద్ధి జెందిన కవయి(తి రంగాజమ్నుయు 
వెలసిరి. ఈ (గంథమున వారి (పశంసయీలేదు. ఇంతియేకాక, 
(పలి యాశ్వాసాంతమున నీ కావ్యము ల్‌ చం|దరేఖా ష్‌ చిహ్ని 
తమై యున్నది, 


(ప్రథమాశ్వాసము 


క, ధావనవల్నన వేస్టన 
శేవంతక * ముద్దుచం[దేఖా” 
కాంతా |! 
ద్వితీయా న - ' తపనాభాంత భ్యాంత 
(డ్రిప్రీయూథా'ముద్దుచం(ద్రకేఖా”నాథాః! 
తృతీయా ,, - చతురానన చతురవధూ 
(శీతవదనా*ముద్దుచం దకేఖా” మదనా ! 
చతున్ధా ష్య ఆ 6 (శ్రీముద్దు చం[దనేఖా వే 
(వెమ స్టేమాభి రామ” 


ఈ మెనుందు చెప్పబడిన నట్టువరాలు చం|దరేఖయ్‌, వీర 
చేంకటపలిరాయల వలన 'మెప్పుచెందిన యీమె, కీ. శ, 1614 
[ప్రాంతమున  తంజూవూరినిచేరి విజయరాఘవ నాయకుని 
చేపట్టి యుండవలెను, కాని యప్పటి కాతండు యువరాజుగనే 
యుంజెను. రాజ్యమునకు రాగానే యామె నొక మహివీ.గా పరి 
గణించుటచే, కాళకవి యిట్లా మె నామాంకితమును చెలయింపం. 
చేసి యుండును కాళ్రన నీకృతి విజయ రాఘవుని కాలమున (పాథ 
మిక కృతియే, మజియునిందు విజరాఘవనాయకుని సాహిత్య 
విద్యావై భవమువర్ణిత మైనను నసంఖ్యాకములై న నాతని (గంథ 
రచన లేవియునుణా హృతములు కాలేదు, అనగా నీక్పతిరచనము 


43 


నాంటికింకను గంథరచన నాతడు |పారంభింపలేదని తెలియు 
చున్నది. ఇదియును పై యభిపాయమునే బలపజిచు చున్న ది, 
ఇంక (గంధ విషయము, 


ఇడి దఖీణ ద్వారకాస్థల మభాత  స్ర్రమును బెలువు నై డా 
శా్యానముల (ప్రబంధము, దథ్సీణ ద్యారకయనగా త ౦జావూరిజిల్లా 
లోని మన్నారుగుడి, అచ్చటనున్న స్వామి రాజగోపాలుండు. ఈస్థల 
మహోత్త టష్టమునకు మూల మగ్నికల్చ్పమని తెలుపంబడినది,సూతుండు 
శే”నకునియడుగగా శౌనకుండాతనికి “చంపక వనాంతరమున గోప 
భయమాని తపస్సుచేసి హరినివేడగా నాత(డు [పత్వవమై, యా 
తని కోర్కె, ననుసరించి, పదాజువేల గోపికలతో, అస్టృమహి 
లతో నచ్చట నే నిలిచెను ’ అస చెప్పుట పభ సము. 


ఈ [పబంధమున క థాసారము, 

చంపకవనమున శ్రీ కృష్ణుండు వనవిహారము సలుపుచు 
అష్టవిధ శృంగార నాయికలవలె చెలంగచున్న తన యష్ప్టమహి 
ముల స్వభావములు తెలియంగోకి, వారివారి నోయాజాడల నుండ 
నియమించెను, తొలుత రుక్ష్మిణి జూడకరిగి యామెకుం గనంబడ 
కుండ పొంచియుండి యామె యనుతాపము, హృదయము నెజీంగి 
యెదుట (పత్యత.మై యానం డాబ్టినోలలాడించెను. ఆ వెనుక 
భ|ద్రవద్దకు' నొకదూతి నంపి, ' సంకేతస్థలము చెప్పి, తానచ్చటి 
శేగాను, కాని భద యలిగి కొంతతడవు కృన్ణుని విరవా వేదనకు 
బాలుసజచెను, అంత లవణ తన జాడలో నొక చం[దకాంత 
శిలపై కృష్ణునికొజకు నిరీకీంచు తన సౌధమునంతయు నలంక 
రంపం జేసెను, ఆతడు రాకపోవుటచూచి యొకదూలిని పంపి, రప్పీం 
చెను. (శ్రీకృష్ణుండా మెను నమ్మ దాంత రంగితగా నొనర్చి, తక్కిన 


48 


కాంతలం దలంచదుకోని వారి సమాగమము కాంశక్లి ంచుచుండెను. 
జాంబవతి తనదూతికతో విరహవేదన నివేదింప నామెవలన 
శీకృమ్లుం డెతింగి పొదలచాటున యామె యనురాగము 
(గహించి, యామెను మోదమున బేల్చి, మిత్రవింద సౌధమున 
శ్రీని యామెను ముదితురాలుగ నొనర్చి విరవాగ్దానిచే కుందు 
చున్న సుదంతను నంతనపజచెను ఆపై తనకొజకు వ్యధ చెందు 
కాళింది నానందమున చేలించి, సత్యభామను, సకల సౌఖ్యముల 
నంభావించెను, 


ఆ పైని దవీణవ్వారకానగరమును కవి వర్ణించి చంపక 
వనమునకు దశ్లీణ ద్వార కానంజ్ఞ గలుగుట వివరించియున్నా (డు, 


చంపక వనమున తపస్సు చేసెడు బుషులలో వహ్ని 
ముఖుండను సంయమి(కేమ్టండు గలడు, అతనికి గో పళ యుండు 
గోభిలుండు నను నిరువురుతనయులుగలిగిరి, వారిడువురిలో గోహా 
యుండు, న్నానసంధ్యాజపస మకృత్యంబులునిర్వహించుచునతిథి 
యభ్యాగతులనుపూజింపుచు, సిరంతరభగవడ ఫ్థి_కీ సంస్తావితుం డై 
(శ్రావారి గూర్చి తపస్సుచేయ నారంభించెను, అతడు శీఠవాతోస్ల 
స్థితుల 'లెక్కింపక న్యుగరీతి తపస్సుచేయుట తోడనే (క్రీ మహో 
విష్ణు వాతని తపళ ప్ప ర్యకు మెచ్చి (పత్యతు మయ్యెను. గో పళయుం 
డాతని బలువిధముల [పణుతించెను, మహోవిమ్షువు మిక్కలి నంత 
సించి వరము కోరుకొమ జ్ఞ నెను. గో(ప్రళయుండు రుక్సిణి మొదలగు 
పట్ట మహిషులు పడారు వేల గోపికలు పీరితో శ్‌ కృష్ణావతార 
మున దాారకలో నున్నట్లుగా చంపకవనమున నివసింపంగో రెను, 
అంత మహాోనిమ్షు వళ్లే చంపకవనమునకు దత్సీ ణద్వార'కాసంజ్హ 
నిచ్చి యచ్చట కృష్ణావతార రూపమున వసించెను, గోప్రళ₹యుం 


44 


డా శ్నేత్రంబున తొలుత కృన్లుని వరము నలన కృష్ణ తీర్థమును, 
నందుండి హరి.దానదిని. గలుగ జేసెను, వు వువ్క-రిణి నిరం 
చెను, అచ్చటనే బృందావన మాసమున ననమును (పతివ్టించెను, 
గోభిలుండుకూడ నోప్రళయు న క వ్నేత్రనిర్భాణమున తోడుపడెన్స 
కొంత కాలమునకు గో(పళయుండు వై కుంఠ వాసి యయ్యను, 


ఇచ్చట (బవ ఖో "లుత తపస్సు చేసను, మహ్మోలశ్షీ 
విన్గునును గూర్చి తపస్సు చేసెను, గ్రీమహాోవిన్లును వారివాగ్ర 
కోర్కెల నెజు వేర్చెను. 


ఆవైని వారిచానదీ (ప్రభావమునర్శిశము. నపాపమునకైన 
నిష్కృతి గలదు గాని కృతఘ్నుతకు నిష్క్కటతి బేదు, అట్ట రత 
ఘ్నుతా దోవమును తొలంగించిన వారినాన వీ[పభౌవమున 
కొక కథ యను సంధింపంబడివది. నోదావగీనది యు _త్తరమున 
సింధుసౌవీరమధ్య( పజేశమున సారాష్ట దేశము గలదు. 
దానిని రాజకేఖరుండను రాజుపాలించుచుం డను. *తయొక్లనాత్త 
వేటకు బయలు బేటి సాఫన సొమ్మగిజే యాటపికులతో చాల 
తడవు వేంటలాడి య నేక మృగములను జపపను. అంత నొక 
వరాహము చెంచులకు వశము గాకుండ తన యదుటనుండి 
పోవుచుండగా దానిని పట్టుకొనుటశకై 'నెంట తిగిసును. కాని 
రాళ్ళు రప్పలు, గట్టులు పుట్టలు దాటినను చిక్క... బేకు, అతండును 
మిగుల డనీ, డావహాము మిక్కుటము కాగా నక్కాడ నొక 
యా[ళమము గన్సడ నందు (పవేశించెను, అచ్చట యంస్ఞైశీలు! 
డను ముని యాతని సేదదీర్చి, యాదరించి, యన్న పానాదుల 
నంతుష్టుం గావించి తన పురమున కనిజను ఆ నుక. నీ శాజు 
నకు కృతజ్ఞ తౌ న్వభావ మంతవఆకు నున్నదో సెరీక్షించుటకై 


శీర్‌ 


మునిరూపమున నే దొంగవానివలె, చీకటి పడగానే రాజుగారి 
ధనాగారములోని విలువగలవానిని [గహించి, పట్టుకొని పోవు 
చుండెను, అంత తలవర్గాతని పట్టుకొని, కట్లుకట్టి రాజుగారి 
ముందటు నిలువంబెట్టెరి, అంక రాజు మునిని చూచి తన కుపకృతి 
చేనీనవాండని (గహీంచియు సొమ్ము తీసుకొని నాతని దుర్నాష 
లాడి యవవమానపబుచి, యూరు వెడలం[దోయిం చెను, అంత 
కృతఖ్ను తా దోషముచే, రాజు మతిభాంతికలిగి పిచ్చివాండ్రై 
యడవుల దిరుగుచుండెను తన యా ళమము ముందు రాగానే 
యజ్ఞశీలుం డతని పాపము పరిహారించెదనని యాతని చేరంచిలిచి 
యిది నచ్చుటకు నాతని రాజ్యమదాంధతయు కృృతఖ్నుతయే 
కారణమని తెలిపెను. మజియును _బావ్మాణాశీర్వాదము వలన 
నర్పళుభములును నమకూరవలయుననియు నచ్చట హరిద్రా 
నదిలో. (గుంగిన తన పాప నిన్భ వృయైపూర్వరాపము వచ్చునని 
చెప్పెను, అట్టు చెప్పిన తోడనే హరి. దానదిలో ముకుంగగా చేతన 
పూర్వ తేజస్సు, రూపమును ధరించ్చి, విష్టుభక్రుండై యచటి రాజ 
గోపాల స్వామికి నంత ముశై_౦క రము చేసి కృ తార్థండయ్యెను, 


శ్రీకృష్ణుని యష్ట్ర మహిషులును నష్టవిధళృంగార 
నాయికలుగా నిరూవీంచి, కవి, యాలం కారిక శాస్తాానుగుణ్య 
ముగ, శృంగార రన పోషణము (గంథమున నిట్లనునంధించి 
నాయడు, 


రుక్ట్ళిణి న నీయ (ప్రథమా శ్వానము, 
భద - కలహాంతరిత | 
లవణ ఆ వాసవసజ్జిక ద్వితీయా 01 


46 


జాంబవతీ జూ వ్మిపలబ్ధ 
మి(త వింద = ఖండిత ( తృతీయా ర 
సుదంత - విరహోత్క_౦ఠిత 

= | వోమీత రక 
has shan | చతుక్లా ,, 
సత్యభామ నా స్వాధీనపతిక థి 


(పథమాశాాసమున మొదట యవతారికయు, సంచమా 
శ్వాసమున చివణు శత మహాత్మ మును సంఘటించి (గంథము 
పూర్తి చేసినాడు. (గంథ మందంతటను (శీరాజగోపాలనామ 
మున వెలసిన శ్రీ కృష్ణుని విలాసములే గావున నీ (ప్రబంధ 
మునకు రాజగోపాలవిలానము అను వేరు సార్ధక మగుచున్నది, 
6ళవిజంయ'రాఘవ ఏలాన భవనమును సప ష్ణ. పలాన ములంక్ష 
రించుట విశేష నంఘటనమే గదా! 


ఇందై దాశ్వానములలో 454 పద్యములు గలను. ఇది 
(పబంధమని యనిపించుటకు, చతుర్థాశ్వానమున ద్వార కాఫుర 
వర్ణన, పంచమాశ్యాసమున, వేట వర్ణన చేయబడినది, 


కాళయకవి కవిత, ధా రాశ్రుద్ధి గలి (ప్రసన్నమై మృదు 
మధురమై వెలయుచున్నది, నంస్కృతనమానము లుపయో 
గించిన నవి [పసాద గుణము గలిగి, హోయిని గూర్చును, ఈతని 
నమాసరచన నన్నయ |శ్రీనాథుల రచన దలపించును, 


మ, కలమం[ దోదిత రత్నకంకణ రుణళత్కారంబు తోఠంబుగా. 
దలిరుం వీవలు దంచలించుగతి ఫూ_న్తన్యానముల్‌ మాూాజలాా 
లలనల్‌ “పాండ్య నృపాల మండల విభాళొ యంచు 

గ వాము 
వలనొప్పన్‌ రచియించి రంత నుఛిత వ్యాపార పారీణతన్‌, 


47 


చ, మలయతటీపటీరతరవమూంనలసౌరభ భారమందు నం 
చలనసగమోారలోలజలజాతసుడాతపరా గరాగముల్‌ 
కలిత మనోహరా నరణకాంతని శాకరకాంత వేదికా 
తలముననుండి యవ్వికచ తౌొమరసావీ,6 దలంచి. యిట్లనున్‌ , 


క॥ వారియించె వారి బడలిక 
పరిసరకాసారతీరపరిచితవాంసీ 
గురుదంచల వాతిచంచల 
నర సిజదళ తాళ వృంత జాతానిలముల్‌, 


నన్నయనలె మ త్తేభ వృత్తము నడివించుటయందు కాళకవి 
గట్టవాండు, 


మ, సుమనస్పాయకలోలాచాప గ దఖర్జూతర్గనల్‌ సేయునీ 
బొముపొల్పంబు తదీయచాణముల సొంప్రల్‌ వంప్రువాల్డూ ఫు 
' లున్‌ 
(పమడాంభోనిధిం 'బేల్చె, సౌఖ్యములు నాపాదించె సూహీం 
చంగా 
రమణీ | కోపము సేయునట్టి యుప కారం 'బెన్నంగా శక్యమే ! 


అచ్చ'తెనులస పదములతోని శ్లే వా 


మ, తొగరార్రా "తెగ మేడ యోవరులజోతుల్‌ తేటనిద్దంపులే 
జిగురు నె న్నెల చల్వ చప్పరములన్‌ చిన్నారి వూగుత్తులన్‌ 
నెగడం జేయగ బాటనుండి వలితేనెల్‌ చిందు 

| చండంబునన్‌ 
చిగురుం బోడి నురాజేరి పలీశెన్‌ చి _త్రంబు రాన త్తతీన్‌ 


48 


మ కలలో నైనను నీదు మాటలకు నెంశాదంచు మాజాడుటల్‌ 
గలవో? వాడలవాడలం' దిరిగి రాగా వీకు మెండొడ్డుటల్‌ 
గలవో? చూచిన వారలందజు నగంగా నిన్ని విన్నాణముల్‌ 

"గలవో? మానవలీవిలాస వుకరాంకా! యింక నేమందురా? 


ప్రిందు శ ఫ్రంగారరసము అమరుక కావ్యము నందువలె 
భావ[పధానము గాని, యాం న కావ్య సాధారణమగువర్ష్మ న |పథా 
నము దువ స్తువర్షన గావింపక, భావస్ఫోరణీముగ నంభా 
పణమూలమున నే. శృంగారరసావిష్కరణము గావించిన 
కాళకవి [పతిభ యసమానమైనది. 


రాజగోపాల విలాసమునకు కొంచెము ముందుగ, బుట్టిన 
విజయ విలానముతో సకిమాచిన నీ విషయము స్పష్టము-విజయ 
విలాసమున చేపల మూలమున వర్ణనల మూలమున వేంకటకవి 
రనసిద్ధి గావించినాండు.జూంబవతి లక్షణ నాయికల ఘట్టములోని 
నంభావణలు చూచిన కాళకవి శేనలశ్లేషవర్ల నల పొంతంబోక 
యెంత భావ(ప్రధానముగ రచించినది తెలియంగలదు, 


ఈ (గంథము విజయర" ఘవనాయకుండు సింహాసన మెక్కి_న 
తొలి సంవత్సరమునచే యనంగా (క్రీ. శ. 1688లో రచియింహం 
బడినది, కాబట్టియే నీ మహారాజు కాలమున విలసిల్లిన రంగా 
జమ్ము "మొదలగు కవయి(తుల వృత్తాంతముగాని;, విజయరాఘవ 
నాయకుని రచనలు గాని యిందుండుట కనకాశములేదు, విద్వ 
త్క_వియు,విమ్ణుభ కా గేసరుండగు విజయ రాఘవనాయకుని కాలము 
నౌంటి విస్త అతీమగు కా. ఇ్రితుమునుగూ ర్చి యికముందు వివరించు 
చున్నాను. 


49 


=? విదయ రాథువనాయకుని కాలమున వదిలిన 
రాగా 
విజయ రాఘవనాయక.డు, 


విజయవిలాసకృతిభ_ రొ, వాల్మీకి చర తాదికృతిక ర్తృయె 
సంగీతవిద్యావి శారదుండని మహో (ప్రసిద్ధి. జెంది యాం (ధ్రులకుం 
జిరన్హురణీయుండగు తంజావూరు రఘునాథరాయని కొమౌాం 
డీ విజయరాఘవనాయకుండు, రఘునాథరాయని వెనుక క్రీ శ, 
1658 నుండి [8 శ, 1678 వజకునుం దంజావూరును బరిపాలిం 
చెను, ఈతని కాలముననే మహారాషమ్రు)లు తంజావూరిరాజ్యుము 
సాక మంచుకొనిరి, ఈతని వకొవమురుండు మన్నారు బేవ్రండుకూడ 
తం(డితోంగాడీ మహోరాష్ట్ర్రులతో షస మడియుటచే 
తంజావూరు నేలీన యాం(ధరాజులలో సీత(డు కడపటివాండు. 


తం[డివలే విజయరాఘవనాయకుండు కృతిభ్నర్త, కృతీ 
కర్త, ఈతండు తెలుపన నాటకములు, ద్విపదలు, చొాసదలు 
మున్నగునవి, ఫెక్కు_ రచించినాండు, ఈతని రచన లీ! కింది వానిని? 
జ్బత్తగింపుండు, 


నాటకములు, 
1. రాజగోపాల విలాసము, ,2, చెంగమలవల్రీపరిణ 
యమ్రు కి, గోవర్థనోద్ధరణము, 4. రతిమన్నథవిలానము, 
ర్‌, రాన క్రీడాన వనీతచోరము, 6, పారిజతాపపారణము, 


bs రుక్సిణీకల్యాణము, ర. రాధామాధవము, 9. ధనాభిరా 

వము 10, సత్య భామావి వాసము, 11, ఉహపోపరిణయము, 

12, దక్నీణచ్వారకాస్థలవర్ల నము, 18. కాళియమర్ద నము, 
D 


ఫ్‌) 


14, రఘునాథాభ్యుదయము, 15. (పహ్లాదచరి తము, 16, పూత 
నావహారణము ? 17, విపనారాయణ చరితము, 18, సము(ద 
మథన నాటకము, 19, కృష్ణవిలానము, 20, చూహినీవిలా 
సము, ల్సి జానకీకల్యాణము, 22, |పణయకలవామ్ము 
2౨లి, కంస విజయము, 


1, _పొాదుకానహ్మ సము, 2,  మోహినీవిలానము, 
క రఘు నాఢథనాయ కాభ్యుదయము, 

1. గోవికాగీతలు, 2, (భమరగీతలు, సంస్కృత మునుండి 
కెలింగంచినవి, 


చాసపదులు, 


kh ఫాల్ద్లుణోత్సవము రగడ - చౌెపది 


దండకములు. 


J, రాజగోపాల దండకము, 


ఇంకను, “వేడుకోలు విన్నపములు, దరువులు ఏలపాొటలు, 
సంకీర్తనలు, కొజవంజ్కి మొదలగు యకుగానములు, నాట్యము 
'నేయునప్పు జాయా యభీనయనములకు రాగములకు ననుకూలము 
లగు నాట్యములు నీతండు రచియించినట్లు (పహ్లాదనాటక వీఠిక చేం 
చెలియుచున్నది, 


సె (గంథములలో ననేకములు మనకు లభ్యము గాకుం 
డుట, యాం(ధవాజ యమునకు, నందు (పత్యేకముగ దశ్లీ 


ఫీ1 


ణాం(ధ్రవాజ్బయమునకుం దీరని లోపము. ఈకింది వివరించిన 
(గ్రంథములు తంజావూరు పు న్తకాగారమున నున్నవి, 


నే రఘునాథ నాయ కాభ్యుదయము, ద్విపద, ౨, రఘునాథ 
నాయ కాభ్యుదయిము, నాటకము, లి, కాళీయమర్ల నము - నాట 
కము, 4. |పహ్హాద చరిత, 5. పూతనాహరణము, 6, వప 
నారాయణ చరితము, 


మై వానిలో రఘునాథాభ్యుదయము రఘునాథనాయ, 
కాభ్యుదయము (ద్విపద నాటకములును*) విపనారాయణ చరిత్ర 
మును నేడు ము[దితముైనవి, మ [దితమైన మూండు కతు 
లును, కారి తకముగ నేకాక సార స్వతదృష్టిని ముఖ్యము లై నవి. 


రఘునాథాభ్యుదయము, 

బది తన తం|డియగు రఘునాథ నొయకుని గూర్చి రచి 
యించిన యతుగాన నాటకము - శృంగారరన (పథానమగు నీ 
నాటకమున రఘునాథనాయకుని చిత శేఖ యను వనితమోహిం 
చుట, చిలుకచే రాయభార మంవుట, వారి సమాగమము వరి 
త్ర ములై నని - మజియు నందు రఘునాథరాయల కాలమున (పవ 
ర్తిల్లిన విద్యాగోస్ట్రి వినోదములు-రామభ|దాంబ, శుకవాణి, కవ 
యి(తుల, సమస్యాపూరణ ములు, రాజకీయముగా నాదాయన్యయ 
విచారణలు, ప వక్క-ణ, మున్నగు॥వి చక్క_6౫ చితింపం 
బడినవి, 


తాలం 


1. పె రెండుగంథములును సు ప్రద్ధాం। ఫ బేశీయచారి తేక పరిశోధ కాచాయ్యలును 





(పళ స్త విద్వాంసులు నగు డాక్టరు చేలటూర వేంకటరమణయ్య గారివిపుల సీ కికల గో 
భంజూవూరి సరశ్వతీ మాహాలు పత్మమున (పకటితము తై నవి, 


ర్‌ి 


రఘునాథ నాయ కాభ్యు దయము, 
ఇదియు పై విధమున _ రఘునాథనాయకుని చరిత్ర 
వర్శించునదియే. ఇది ద్విపద కృతి. ఇందు మొదటి రెండాశ్వాన 
ములును సమ్మగముగను, మూడవ యాశ్యాసమున కొఆంతగ 
నున్నది. ముదిత పతిలో (1 - 684, 2 - 484, 8 - 912) 2081 
ద్విపదపం కులు గలవు, గ )ంథమింక నంత యుండెనో తెలియ 
రాదు. ఈ (గంథరచనావిశేవమిది, 


నాయశాభ్యుదయ రచనలు, 
తమ తేం(డుల పూర్వవృ త్వాంతును దెలుపు నిట్టి రచ 
నలకు రఘునాథనాయకుండే మార్షదర్శకుండు. అతండు త నతండడి 
యెన అచ్యుతప్పనాయకుని చరితము, అ చ్యు తాభ్యు దయ 
మనువేర రచియించి యున్నాండు, అది ద్వొిపదకృతియే, 


రఘునాథుంయ ద్విపద నలచరితములో ; 
“ భూవీంచి యచ్యు తాభ్యదయ। పబంధ 
నిర్మాణమున మాకు నిఖల బేశముల 
నిర్జల సత్కీర్తి నెగడు గాన్రునను 
యటువ లె ద్విపదకావ్యము వజ యొకటి 
ఘుటియించి నత్కీ__ర్తిం ₹₹కొందునంచు 
మది నెంచి” 


యని చెప్పి యున్నాండు. అచ్యు తాభ్యుదయము 'నేండు 
లభ్యముకాలేదు, విజయ రాఫఘనవుని కాలమున డానిని నభలో 
చదివి విశివించినట్లు పై (గంథమువల్ల నే మనకు తెలియుచున్నది, 
మజీయుు రఘునాథరామాయణమునందు నంగీతసుధ యందు 
ఛేరొ-నం బడినది, దీని ననుసరించియే ద్విపదకృతిగా “రఘునాథ 


కలి 
నాయ కాభ్యడయము” అనువేర విజయరాభుననాయకు(డు రచి 
యించి యున్నాడు, విజయ రాఘవనుని పుతుండగు మన్నారు 
'ేవుండును, తన తండి చర్మితమును “విజయ రాఘననాయశా 
భ్యుదయము” అను వేర రచియించినట్లు “పేమాబ్ల నాయికా 
స్వయంవరము” భరత వాక్యమున నిట్లు చెప్పణబడినది. 


(క్ర వ్వ్‌ దర బరి న పిజయరాఘవభూపాలక [పియ 
ఫుతుండును. SS “విజయ రాఘవాభ్యుదయాది (ప్రబంధ సిబంధన 
చాతురీ థొ లేయుండును, అతులిత విశృభ_క్రిగురుభ క్రిభాగభేయుం ' 
డును మహితానుభావుండగు మన్నారు దేవుండు హవణించిన 
హేమాబ్దనాయికాస్వాయంవరము అను నాటకము. ,4.*, 


(తంజావూరి వున్తక నూచిక, 4.675, వుట 277-278) 
ఇది రాజగోపాలస్యాబు కంకితమై (ప్రశ _స్తరచనతో నున్నది. 
ఇందు తంజావూరి కోట యందు గల భవనములు రఘునాథ 
రాయని వజయసిశేపుములు దినచర్య మొదలగునవి సంపూర్ణ 
ముగ వర్శ్మితములై నవి, 


వ్మిపనారాయణ చరిత స్ట 

పన్నిద్ద ఆాళ్వారలలో "తెను./౧'స వారికి (సియతముండై న 
తొండరడీప్పొడి బూశ్యారుల చర్మిత్రమును పళ న్రమైన యవ 
గాన నాటకముగ విజయరాఘవసాయరకుండు సంతరించి 
యున్నాండు, ఈ కథను (పబంధరూపమున తొలుత తెలుపన 
వెలయించినవాండు, . భారతకవితయములో పరిగణితుండును 
నెళ్లా(పెగ్గడ వంశీయుండునునగు చదలువాడ మల్ల నకవి. ఈతని 
విపనారాయణ చరిత్రము ముదితేమై (పచారమున నున్నది, 


54 


దీని తరువాత యావదాం(భ'చేశమున విశేషముగ వ్యా _ఫ్టిని 
గన్నది సారంగుతమ్మయ్య రచించిన * నై జయంతీ విలాసము” 
అను [పబంధము. కాని విజయరాఘవనాయకుని యత్‌ గానకృతీ 
వీని రెండింటిని కొన్నిపట్టుల మించియున్నది, ఇదియు నేండు 
ముదితమైనది? గాన, ని [గంధ విమర్శనము వేళొకచోట 
వక్యేకముగ గావింతును, చారితకాభిమానులును సార 
న్వతాభిమానులుసు, పై రెండు (గంథములను పఠింపవలసి 
యున్నది, 


అము దితకృతుల ఏవరము : 


అము[దితము.లై యలభ్యములగుచున్న వానిలో (ప్రతి 
౫ )ంథము మొదలు నీ! క్రింది పద్యము కానవచ్చుచున్న ది, వాని 
కిది “నాంది” యని చెప్పనొప్పును, 


స భోజకన్యాముఖాం - భోజరాజ మరాళ! 
న త్యాఘన_స్తన - _స్తబకభృంగ ! 
జాంబవతీవిలో - చన-చకోరశ శొంక ! 
మి(త్రవిండాతటి జా న్నేఘరూప | 
భృదవశావశ - భ్మదదంతావళ ! 
వరసుదంతామనో - వనమృగేంద! 
లతణారూప కలా = పినీపర్ణ న్య | 
భానుసుతా - లతాపారిజూత 
నీ గ్రంథము విఫులమెన పీఠికతో (వకట్‌తమైసది. పీఠికాకర్త నిడుదవోలు 
“వేంకట రావు ఎవొ, ఏ, 
' 2, తంజావూరి సరస్వతీమవాలువారి పక్షమున, అచ్చటి పండితులగు (శీఅ 
శుహోదేవశా,స్ర్రే, (శ్రీ వికేల'దేవుని నుందరళర్శ్మగార్ల సంపాదకత్వ మున వెలువడినది, ' 


ఫర్‌ 


గీ, పోడశ స్రీనవా[స్ర ద - ముకపసార 
హారసార మసార మో - హానశరీర! 
విజయరాఘవ భూపాల - భజనలోల! 
శకేలుమోడ్చెద రాజగో - పాల! నీకు, 


మై రచనము లన్నింటిలోను |పహ్లోద చరిత్రమును యక్ష 
గానము చివరకృతి - ఈయత్‌గానము నే విజయరాఘవనాయ 
కుని కృతులన్నియు వేర్కొనంబడినవి - మజియు నిందు పై నీన 
పద్యము లేదు య గంథములో నిది చాటుకావ్యముగా వేర్క-నః 


బడినది - (సంఖ్య 541) 


పూతనా హాొరణము, 
ఇందు (శీ కృష్ణుడు పూతనను సంహరించుట వర్శితము, 
గంథారంభమున పన్నిద్ద తాళ్ళారుల స్తుతి గలదు - దీనివలన 
విజయరాఘువుని వైపస్టవభక్సి పృస్సుట పుగుచున్నది. ఇందు 
కై_వారగద్యలో నాతడు * చతుర్విధ కవితా నిర్వావాక సార్వ 
భౌమ పరుదాంగద విరాజమాన చరణాంభోజూ” అని నర్జితః 
డై నాయడు, (సంఖ్య రిర4): 


కాళీయ మర్ల నము. 


(శీ కృష్ణుడు కాళీయుని మర్చించుట యితివృ_త్తము, ఇందు 
విజయరాఘవ నాయకుడు క నకాబ్ల నొయిక గన్న చిన్నికుమా 
రుండుగా వర్ష్మితుంజైనాండు, (సంఖ్య 500) 


ఈతని యాస్థానమునందు విలసిల్లిన కవులు కవయిత్రులు, 
కవులలో తొలి పేక్కొాన వగినవాండుం 


56 
1 చెంగల్య కాళ కోని, 


ఈతనిగూర్చి యావజుకు. ెల్సితిని, 
2, కోనేటి దీశ్సేత చం[దుండు, 


ఈతడు “విజయ రాఘవక ల్యాణము ” అను నాటకము 
నకుం గర - రాజగురువగు శత [కతు చతుర్వేది | శ్రీనివాస తాతా 
చార్యుల శిష్యుండు, రామానుజాచార్యత నయుడు-విజయ రాఘవ 
నాయకుని వేత న|గహార, తారహోరాది బిడుదవాద్య పారితోపీ క 
ములందినమనీవీ- ఈ నాటకము “కందళ | సగర్భసందర్భంబులు. 
వావణించునట్లురచియించెను-ఐిది యము దితము (సంఖ్య 602.) 


5, పురుపో తమ దీవీతుండు 


ఈతడు * తంజాపురాన్న దాన వుహోానాటకమును” రచి 
యించినక వి, తంజావూరినాయ క "రాజు లన్న దానమునకు ప్రసిద్ధి 
జెందినవారు. “ నిరతావారితాన్న నత సంతోమీతపంచానక్స 
సాసభూసురొ యని రఘునాథనాయకుని వాల్మీకిచర్మిత్ర గద్య 
యందు గలదు, విజయరాఘవ నాయకు డశ్షు |పతిదినము నేంబది 
"వేలమంది (మావా శాలకు నన్న దానము చేసినదాత, ఈ (గంథ 
మందచ్చటచ్చట పాత లసంభాషణనులలో నజవభాప. (పయుక్త 
మైనది. దీనికి సృత్రమరులని నామాంతరము, అము[దితము 
సంఖ్య_(529) విజయ రాఘవనాయకుని యన్న దాన[పళశ_న్ఫి కాళ 
కవి రాజగోపాలపిలానములో (1-81) వర్ణించియున్నా6డు. 


5, కామరసు వేంకటపతి సోమయాజి 
ఈతడు విజయరాఘవ చం దికావిలాసమను నాటక 


మును రచించిన మహాకవి విజయ'రాభఘవపట్టభదుని పట్లపు 


తై 


ర్‌ 
కవి, ఈతండీ నాటకమును, * విజయరాఘవచం[దిని చం|దీకో 
విహార శృంగారలీలా విలాసంబు క విజివాగారంగ శృంగాటకంబుల 
థాటి సల్పుభారతి ఘోటకంబ్రుగా ” శృంగారరన గర్భా విర్భా 
వంబునకు గర్భోటకంబుగా వావణించి యున్నాండు, 
ఈ నాటకమునుండి చోళ దేశవర్ల నమును, విజయరా 


ఘవనాయకుని వర్ణనము నుదాహరించుచున్నా (డను. దీనివలన 
యందలి కవితా శె లి యటబటుకవడును, 


చోళ చేశ తంజాపుర వర్ణన = రగడ 
కవ్రలెంతురు చోళ దేశము దివ్య - కావేరీవారి (ప్రకాశము 
నవరత్న ములున్న కోశము నుర - నాయక రాజ్య సంకాశ ము 
చెటుకు 'రాజనంపు౯బై రులు కాప్రు-సేమముగలిగినయూరులు 
తిరముగా6 (బవహీంచు నేజులు చోళ-దేశంబున వెయ్య్యాటులు 
ఆ రాజ్యమునకు మంజీరను అల్ల - అమరావతీ గన్నసారము 
భూరమణీనుణిహోరము తంజూ - పురము సంపదలకొటారము 
నవరత్నేంబుల వెటలు దివ్య - నారికేళంబుల తోంటలు 
సవరణ సేసిన కోటలు వీట - నరసులు నూజాజుకోటులు 
వలరొయనిమోది మేలలు వాల - వరి ౦ప నేర్చిన బాలలు 
విలసిల్లు నాటకశాలలు అందు - వింతనింతలు కృష్ణలీలలు 
పరులనుగల్చిన పౌజులు మెచ్చ - పాలింతుడు దిన రాజులు 
సరిలేని విద్యాభోజులు వీట - సడినన్న 'రాజూధిరాజులు. 


వీజయరాఘవనాయకుని వర్ణన 
ద్విపద 
(శీశాజనోపాల = సేవజేం జూల ' 
పేజలాంచిన జేండు - బిథుదుమన్నీండు 


కం 
అయమళాన్వితుండు కా శావతీసుతుంజు 
డాత్‌.౯ణ్వ శాలి యు - _త్తవురాజవకాలళి 
రణముల జగ జెక్ట్ర - రభయునాథుకుక్ట్రి 
గసణర స్నో ముల టివి -- తనసనురుజనౌసేవి 
జముడానపరుండు భూ - పాలఎేఖరంండు 
నహాజణుణాస్ఫూ_ర్తి - సర్వజ్ఞ నాూరూర్తి 
దధతులకు రతిరాజు -- రాజుల "రాజా 
కుతర౯ణాంగససుణ కౌ -- విభవజంభఖభా6౬ 
జగదుపకారి మై - వ్యవమతోగ్దారి 
తగవ్రులఏవ్‌డు చిం - తొమల౭కిజోణడు 
సతు కిదదాాంధథాత - నియ వమునంభాత 
జాతివా_ర్తల మేటి -- శార్యకిరీటి 
సరసుండు చనెఅుజారా - చక్క.నివాండు 
రవమువై_ప్రవశుల హే - కకం కుంచంబు 
బూ వి[కవుశాలి -- భఛభరతకోవిదుండు 
సాహిాత్య్వభోజుండు - నంగీత వేడి 
కోరినవారికి కొంగస - బంగారు 
చేరంవ మేరు వా -- (శిత వర్షమునకుం 
౫ేదల 'పాలింటి - సపెన్నిథధానంజు 
=“జతీదకోవిజులకు - ఎల లేనిసాయ్ముు 
కుతాకిబొంకని రాజు - కఠ మమవి"వేకి 
నిలుకడ౫గలలూ డు ఆ నిళ్యాన్న చాత 
ప్టుభ (వండు కృ ఎ వానముు(భుండు 
చుట్టాలసురభి రౌ = జులముేలుబుంతి 
నవనరకరణకాాగత -- వ (జపంజరుంయడు 


రి 


నరులపాలింట్‌ ఫు - న్నమ చందమామ 
వకవీకు(ండు జగ - 'దెకవదాన్యు. 
జాకారమనుథుం - డసవముసావానుండు 
మానినీనూతన - మకర శీతనుండు 
ఛానునమానుండు - పరత త (వేడి 
అఆనుమానమున లేని - యావనమాలి 
చనవరి యిల్లాలి - చనుబాలు గోలి 
చెరిగిన యన్న గో - భిల మానికన్న 
పరత త్త సరుచింగ న్న - పాయంపుమిన్న 
విజయశరాఘవకౌరి - విద్యావిహారి 
భుజబలక౦సారి - వూర్శనంసాగి 
అన్నిట నవధాని - యారాజధాని 
మన్ననతో“నేలు - మహీ మేలుమేలు, 
(అమ్ముదితము - సంఖ్య M, 686 తంజావూరి ఫున్తక భాండా 
గారము) సంఖ్య 608 


== పసుపులేటి రంగాల వా. 

1 రంగాజమ్మకు రంగాజీయని నామాంతరము, ఈమె 
యింటి-పేరు పసువులేటివారు.' తండి వేంకటాది, తల్లి ప్ల మంగమ్మ 
ఈ'మె విజయ రాభువనాయకోని యాస్థానకవయి(తీయె యో క్రింది 
(గంథములను రచించినది. 

శీ, మన్నారుదాసవిలానము- ((పబంధము,) 2. మన్నారు 
దాసవిలాసము-(నాటకము,) శి. ఉపాపరిణయము-((ప్రబంధము.) 
4, రామాయణ సం|గవాము, 5, భారత నం[గహము, 6. భాగ 
వత సంగ్రహము 


50 
క్రంతియేగాక నంగీతమున నీమె లలితఫణిలీని మృదుర 
సాస్స్పదములగు పెక్కు పదములు రచియించినట్లు, తన యుషాపరి 
ణయావతారికయం' దిట్లు చెప్పినది, * ఇంఫుమోర నేనును శృం 
గారరసంబుల. జెన్నుమోారు మన్నా రుడానవిలానంబు వినిపించు 
చున్న నవముయంబున 


సీ వేంకశేందుని పుత్రి! వినుత నద్దుణధాతతి ! 
ఘనయశోరాజి ! రంగాజి ! వినుము, 
మాధుర్యమున మించు మన్నారుదాన 
విలాస (పబంధంబు లలిత ఫణిలిం 
గావించి, మిగులశృంగారంబు గన్పట్టం 
బదములు మృదు రసాస్పదములగుచు 
రాణింప రచియించి, రామాయణంబును 
భాగవతంబును, భారత బు 
సం[గహూంబుగ రచియించి సరనరితి 
మమ్ము మెవ్పిం చితివి చాల నెమ్మిదనరం 
బరగ హారివంశమున నుషూపరిణయకథ 
"తెను/సం గావింపుమిక నీవు లతేటగాంగ. 


పై కృతులలో, మన్నా రుదానవిలాసప్రబంధమును, 
మన్నారుదాసవిలాసనాటకమును. (వీనిలో మన్నా ఠదానఏలాస 
నాటకముతప్ప తక్కినవి రెండును నము! దితములు.) ఉపాపరి 
ఇణయముమా(త మే మనకు లభ్యములగుచున్న వి. పెపదములు 
కరాడ మనకు లభ్యముకా లేదు, కాని యామె తన కృతులలో 
వాని నచ్చటచ్చట కూద్చకొనియుండుటవే నుదావారణమునకు 
నూత్రమే మనకు దొరికినవి, . 


61 


రంగాజమ్మ కృతులనుగూర్చి యెజుంగుటకు ముందు 
నామె విద్యావై దుష్యు మెతు౫దగినది, అది ఆమె [గ్రంథముల 
కడపటంగహార్చిన గద్యయే తెలుపంగలదు, దానినిట నుదావా 
రిం చెదను 


16 ఇది (శ్రీ మ దాజగోపాలకరుణాక టాక వీత ణానువమణ 


(ప్రవర్థి వమూనసారన్వతధురీణయు, విచి తతరప[తిశాశతలిఖత 
వాచికార్థావగాహన(ప్రవీణయు, తత్పఏతిపతి కాళశతన్వవా_స్త 


లేఖన ప్రశ_స్తకీర్తియు, శృంగారరనతరంగితపదకవిత్వమహనీయ 
మతిస్ఫూ రియు,  అతులితాష్ట్ర భాపూకవి'తాసర్భంక షనునీషూ 
ఏిశేషవిశారదయు, 'రాజనీతివిద్యావిశారదయు, విజయరాఘవ 
మహీ పాలవిరచితకనకాభిపేకయు, విద్వత్క_విజన_స్సవనీయ 
వివేకయు, మన్నారుదాసవిలాసనామ. మహా(ప్రబంధనకృ త లక్ష 
ణయు, మహనీయ రామాయణ భార త భాగవతక థానం[గహా 
విచతుణయు, పసుపులేటి వేంకటా।ది బహుజన్ముతపఃఫలంబును, 
వాంగ(మాం బాగ ర్భళు కిముకాఫలంబును, రంగ ద్దుణకదం౦బ 
యునగు రంగాజమ్మవచనరచనాచమత్క్భ్బృతిం జెన్ను మోజు 
ఉపాపరిణయ (పబంధమునందు తృతీయా శ్వాసము.” 


మైగద్యవలన నీమె రాజగోపాల బేవుని దయవలన కవ 
యి(తి యయ్యెననియు, వాచకత్వముననేగాక, చిత్రవిచిత్ర శత 
లేఖసీవిద్యయందు (ప్రనీణురాలనియు, _ నెనిమిదిభాహలలో కవన 
మల్ల గల నేర్పజీయనియు, పదక వితమున దొఢీమగన్న దనియు, 
రాజనీతి నెజింగిన రమణియనియు, సరసళృంగార పదకవితయందు 
జాణఇయనియు, విజయ'రాఘవమహీపాలునివే కనకా భిపేకమను 
(కనకాఖి పేకము చేయువిధానముగూర్సి చూడుడు : శృంగార 


62 


(శ్రీనాధము : గాొరవముశోయువ్యక్కిమై బించెలతో బంగారు 
నాణేములు స్నానముచేయునట్లు వెలువరింపవలెను, [కిందపడిన 
యా నాణెనులన్నింటిని తేక్కి_నవారందణుకును పంచి పెట్టవ లెను. 
ఇది కనకాభిసేకము. ఇందుకవికి గారవమేగాని కనకము లభిం 
పదు) వమహాోగారవమునుబొందిన విద్వత్క-వయి(తి యనియు 
తెలియుచున్నది, 


కనకాభి పేక గారనము బొందుటయనునది సామాన్య వివ 
యముగాదు, లోకో త్తర [(పతిఖభాశాలియగు మహోకవికిగాని, విద్వ 
.ల్లోకమకుటాయమాను(డగు మహావిద్వాంసునికిగాని చేయందగిన 
మహోగారవములలో కనాకాభిపేక మే (పథాన మైనది, విజయనగర 
సా[మాజ్యాధీళుడగు చేవరాయనిచే (శ్రీనాథ మహాకవి యీ 
నత్కారనమును గాంచిన పాడు, వాఖ్యాతృచ కవ రి వ థ్‌ 
నూరి సర్వజ్ఞసింగ మహీనాలునిచే నీనత్కారమును పొందిన 
వాడు. కాని యింతవటుకు 'స్రీలెవ్వదను నిట్ట గౌరవమును 
'బొందినట్లు మనకు తెలియుట లేదు, 


కవయితీయగు రంగాజన్ను యిట్టగ్‌"రవమును బడయుట 
యాం[(ధలోకమును, నందు ముఖ్యముగా నాం ధమహిశామండ 
లియు గర్వింపందగిన విషయము. అంతియెకాదు, ఆం|ధవాజ య 
చరిత్రమున నిది నువర్ణాతురములతో లిఖంపందగినది, 


౫ద్భలో “అతులితాస్థ్రభాపాకవితాసర్భంక హమనీపోూ 
.విశేషవిశారది అనునవి నీమెయెడల సార్థకమే, అస్ట్రభామలనంగా 
1. సంస్కృతము, ౨. |పాకృతము, లీ, శౌరసేని ఉ మాగధి 
5 మైకౌచి 6 చూళిక 7, అష్మభంళము రి, తెలుస అనునవి 


‘68 


ఈ భావలయం దీమె కవితానై దువ్యము 'తెలువుట మన్నారు 
చాసనవిలాస నాటకము నుండి. యిీాకిందివాని నుదాహారించు 
చున్నాండను. 


నంస్క్యృృతము 
జె. దార్యమంగనపభంగవిధాన ధుర్వమ్‌ 
శార్యంచ జ్రైర్యమవి శౌద్యపలాలనీయమ్‌ 
రూపంచ పంచళరఏరవిలోభసీయమ్‌ 
యసా వో విజయరాఘవ సార్వభౌమ. 


(పాక్ళతము 
భద్ద "చేయు పుశేతువా చంపయరత్నప్పయేన సంచాల్రో 
వారిద్దణం యితడుజ్జ్వ్యల మందిర వివాయిా+-యరాయ గోపాభో 


శర సీని 
విదదయసో వ త్తదిసో జయయిసుహుద్దణ్న దోయేసో 
కణ్ణుపదబ _త్తీసీళో మళ్ణరుదాసో మహిపాళలో, 


మాగధి 
ఫుళుపశరానన శరినే రూవేణ వారియ్య మహీనమూాయే 
దాజేహాంరాహేయే వియయి రవునావాశామి నంతాశే, 


పెశాచి 
సౌవజ్యోగునవంతో బమ్మునహాచ్చాను వూళన్షమవహానానో 
అయ్య వెన్నునమానో భోకవిళో కస్సు వున్నెనిముచందో, 


చూళిక 


ఖమళవిలోచనమధ నే యాచకరున ధౌవ్యపాదపోయేసో 
భాహాభళ భళపద్రా ఆరవికారయ వియయ రాఘవో వియయ, 


_అపషభ ంశము 


ఫుణు కావినోడి తుంహో డక్టూణ మశేన్నరూఫవు అసమాణు 
దూయి యనిబ్బ రవిరవా పుహోవు మళ్జారుదాసు భూపాలు, 


తెలుపన నామె (గంథకర్త ర్రయేగానున నుడాహారణ 
మోయ లేదు. సంస్కృతేపద కవిత్వమునందీమె చతురయనుటకు 
సీమెరచించిన చూర్చిక రూప పక తాళవర్షములు మొదలగునవి 
తెలుపును, ఈ మెక్టు ర క య మంచి[ప వేశము 
గలదనుటరకు, మన్నాదదానవిలానమున నొకఠ్రచో సీమె వాసిన 
వ్యాకరణ శాస్ర పనంగమే యుదాహారణము, (గంథవి_స్హర 
భీతిచే వాని నుదావోరింప లేదు, 


మన్నారు డాసవిలాననాటకమున నీమె (పతిభ లోకజ్ఞ త 
హోన్యరనసంవిథానము - సంగీతజ్ఞానము నిండార వెల్లి సం 
చున్నది, ఈ నాటకమునందు పా(తోచితభావ. వాడయడుటచే 
నిదిముజీయు రనవ _త్తీరమై హోన సామననిదియని నిరాపించుచున్న ది, 
ఇందు కొన్ని యుదాహరణములు, 


ముహూర్తము నిర్ణయించుటకు రాజుగారియాస్థానమున 
నున్న గతంల చర్చలు, ఒకరిపై నొకరివాక్యములు సంభౌవణ వ్‌ 


చైరవజ్యోన్యులు : మంచనభట్లుగారు పంచాంగం విపుడా ? 


65 


మంచనభట్లు : ఛై రవజ్యోస్యులు. చేరనిమాటలె  ఆడుదువు, 
చక్క_ంగా అశ్వినిభరణి కృ_ర్తికలు గురు తెరు 
గవు నీకు పంచాంగం (విప్పేదిన్నా నీభ విష్టీకి, 


భి : మంచనభట్లుగారికి మూలానతతమే మాటాడకమునువే 
మూలం రేగుతూణఉన్న ది, 


మం ; ఓరి ఖై రజ్యోస్సిగా ! తీధివారనకు[తాల్లలో నొకటి గురు 
శెవగవుగడా ! పంచాంగమనంగా చేందరా ? 


భి: మంచనకు ముక్కు_మోదచే వుండునుకోపం, అమావాస్య 
నాడు (గహణమనిన్నీ, ఆగ్నేయస్పర్భ అనిన్నీదబ్బరలే 
(వ్వాస్తివే ! మేముగవాన్ఫుటంచేసి గవాణము లేదంటిమే, 


వుం; నీవ్ర పోచన సోమయాజులవారింట ముగవాండుపుట్టునని 
(పళ్న జెప్పి యేకాతర్యపయోగం చేయించుకవ ్తి వే ! 


భః స్‌వు బుచ్చావధానికొడుకు బుచ్చిగాండు పదహారోయేింట 
పల్లకియెక్కు_నని జాతకంవా_స్టివే - ఇదిగో బిచ్చంయెత్తు క 
తిరుగుచున్నాండె ? 


మం : చేఫలభాగం (వాసినవారు పది వేలమంది పల్ల కిపదస్థులు 
నీకేంశెలుసు పోరా, 


వు సులు : వోయి, ఇవాలించరోయి్మి మూ జగజాలు, నగరి 
ఏ 
వారుముహూూర్హం నిర్ణయించమంకు నపాగాధా 
లాడుచున్నారు, 


66 


పురోహితులమాటలు . 


కొొందుభ టమాట జః అవునోయి యల్లుసోవుయాజులు, నూరు 


తరాలనుంచి యీ యింటికి తగువైన పురో 
హితుండచేనుండగా నీవెవ్వండికొడకవు నా 
స్వాతం(త్యం కొంగుముడిరూక తీసుకుపోయే 
టట్టుగా 2 


యల్లుసోమయాజులు ; నమోయి కొండుభట్లా ! మాతాతకు 


తీమ్మక్క- : 
తరపు వ 


తిన్నుక్క- థి 


చవ్వపునాయనివాడు పాశెన సంభావన 
కట్టడ చేసివుండగా సీవెవ్యండవోయిఅపవా 
రించుక పోయేటట్టు, మా అన్నకొడకవనా! 
ము ల్రైదువుల మాటలు 


: అవున పే.లిమ్మక ,- ! నాకువక్క-(బడ్దా వకటికొొదవా ? 


చాలుచాలు ఏ నిన్నమావారు సుక్కు-రారం సంతలో 
విండికూరకంచున్నూ గానుగబిండిదెచ్చెరు, నోరు 
వెదలించవ లె నంచున్నూ 


పొతగింటి తిమూ పాని అందాం పీఠము), పాటలు 
పాడుతూన్నది, అంటుకొని నీవున్నూ పా_డాదపవో, 


ఇచజేందో నీవు నాగపసానిలా పె_త్తనంచేసుకు వుండే 
దానవున్నూ కడమవారు పాటలుపాడేవారున్నా, 


వోశమ్మా -మాయింటిఆయన యెందుకో మే వేళ 
లవ్యుంవాన్నారు, పక్క_డంతా మొగవాేవున్నా రు, 
సీవ్టధవళం యొత్తు నేనుంగూడాపాజేగాని, 


గ 


ఈవిధముగా నించుమించు [గంథమంతయు నుదాహరించ 
వలసి యుండును, ఈ నాటకమున సున్నితమగు జాతీయమగు 
హోస్యము (పవచింపంబడినది. ఇది రచయిత యపూర్వరచనా 
సామర్ధ సము తెలియయెప్పును, ఇక యీమె కృతులు. 
ఉహాపరిణయము 

ఇది [పబంధము- ఇందుషపానిరుద్ధుల ఏనావాము వర్ణిత 
మైనది, మూండాశ్వాసములు నమ్మ గముగను, నాలుగవయాశ్యా 
సములో కొంతభాగము గలదు, అముదితముగు నీ (గంథము 
తంజావూరి పు స్తకశాలలో (149 సంఖ్య) గలదు, ఇందులో 
వజయ 'రాఘవనాయరకుని వంశావళి నం[గ వాముగాం గలదు, 
చక్క_నికవిత్వము, శృంగారరన (ప్రధానము, 


మన్నారుదాసవిలాసము (నాటక ము) 

దీనిని 1926 లో నాం(ధసాహిత్యపరివత్తు (కాకినాడ) 
వారు (పకటించినారు, వారి పకటనమువలన నే, రంగాజమ్మ 
వృత్తాంతము కొంత యెన యాం[ధలోక మెజీంగినది, అయినను 
దీనినింకను మనసాహితీ విమర్శకులు చక్క-(గా చదివినట్టు కాన 
'రాదుదీనినిగూర్చి!.ర్తి శేషులు కళా|పపూజ్ణులు జయంలిరామ య్య 
పంతులవార “తమ అధునాతనాం ధవాబ్మయవపికానము ' న 
కొంత వాసియున్నారు, ఇది యత.గానమునుండి నాటకముగా 
నాడుపద్ధతిని (వ్రాయబడినది, విఫపులవిమర్శతో తిరిగి ము[దీంపం 
దగిన (పశ_న్తకృతి. నేను ముందుదాహరించిన విందునుండియే, 
ఇది విజయరాఘననాయక కాంతివుతీ వివావొమును౭దెలుపు నితీ 
వృ _త్తముగలది, . 


6కి 

మన్నా రుడాసవిలాసము - (ప్రబంధము) - చిితకథ 

జస సౌందరి వాలా 

రంగాజమ్ముర చించిన యిీాకృతితంజావూరి పున్తకశాలలో 
కలదు, కాని, ఈ[గంథ మే మజీయొక క వయి(తి సాందరిఅనునా'మె 
దీనినిరచించినట్లు7ా నందలిగద్యములు కూర్చంబడోఅల్లాడ విజయ 
వింపహాభూపతివిలానము ”” అనువేర మదరాసు (పాచ్యలిఖత 
ఫుస్తకాగారముననున్నది, దానినంఖ్య 786. ఇది తాళపత్ర 
(గ్రంథమే, (వాశోనవఏీనముగ స్ఫుటముగనున్నది, ఒక్కొ_క్క_చాని 
యందు 14 పం కులుగలను. ద (గంథము చదివినవారి కిది యొక్ష 
కూటనృష్టియని తోచకనూనదు, వలననగా రంగాజమ్మ గద్య 
యందలి వేళ్ళుమ్నాతమే యిందు మార్పు చెందినవిగాని తక్కినవి 
యన్నియు సమానమే. ఇప్పుడు మ్ముదిత మైన మన్నారుదాన 
విలాన నాటకములోని పద్యములిందున్నవి. కాబట్టియిది రంగా 
జమ్మకృతియే, “ సాండరి” అనునామె యెట్లోనం[గహీంచి 
(ఆమెయు సంగీతసాహిత్యములు నేర్చినదికాదగును) [గంథకర్త 9 
తము నభిబషించి, దీనినిట్లు మార్భించియుండును, రంగాజమ 
గద్యలో “ విజయరాఘవ ” అని యున్నచో నిందు * విజయ 
సింహ భూపతి ” అచట * పసుపులేటి” యన్న నిచట “ రాచ 
చీటి ” అచట. “ మంగనమూంబ” ఇచ్చట “మాక్తికాంబ, ” 
యి త్యాధిగా వెలసినవి, ఈ మార్పులు కేవలము -ేడదలలోనే 
య్సుండుటచే నొక్కొ_క్కపుడు యతిదోపములుగూడ గమనింప 
జడియుంఢడ లేదు, ఉదావారణమునకొ ఫాం 


క, ధీరాజుల చనవీరా 
పీరాయితేళి నిన్ను వెలకు గొనెనురా 


69 
జీరాలకేమి రారా 
శారాపులు మాని విజయభూపతి ధీరా ! 


ఇట్లుగా 14 వ ష్మతమునగలదు *రారాఫులు మాని విజ 
యరాఘవ ధీరా” అనిగడదా యుండదగివది, కావున నీకృతి 
రంగాజమ్మ చేయనుట నిక్కము. 

అము(దితవుగు నీ (గంథమునుండి కవిత్వ శె లిని తెలియు 


టకు “ వనంతవర్శన ” నుండి కొన్నిపద్యము లుచావాదించు 
చున్నాడంను, 


క వరగన్‌ తె(తుండు నవ్యసూూత లతికా పాణి[గహాం బందుచున్‌ 
మెజియన్‌ వుఖ్లికలుక్‌ త రు[వజములు న్ఫెచ్చందలా నిత్తరిన్‌ 
"తెజగొప్పన్‌ నిడి పాణిపల్ల వములన్‌ దీవ్యన్న వామోదముల్‌ 
చెజయన్‌దాల్సిన సేసర్యయాలనగ గన్పించెన్‌ (పనూనావళుల్‌ 


క, చాహుబలశాలీ మరుండు 
త్సావాంబున జగముగెలువ తరలెడుచో న 
న్నావాంబు 'జెల్పు తత్‌ ఘన 
కాహళ రావములన నళికధ్యను లెసగెన్‌, 
గ, కొమురుమోణిన నవపల్ల వముల కాంతి 
గాణమాసాంధ్య'రాగంబు కరణిమిం-చ 
నపుడు గనిపించ నందందు నందముగను 
తారకంబు లనంగను కోరకములు, 


క. తళుణీజన మానమద 
ద్విరదంబుల మదవమడంస దివుకుమరునిక్రిక 
దఠరమగు రత్నాంకుళ మంఖ 
ముఠువుగ గనుపస్టైనవుడు మోదుగ మొగల్‌ - 


70 


గీ మలయనిలయానిలుం డను మం|త్రవాది 
యచట (భో మరాత.నరము (దిప్పుచును మణియు 
పొోనగు కుసువు పరాగంబు భూతి జల్లి 
నల్పె యువతి మాన(గ్రహోచ్వాటనంబు, 


-ఈమన్నా రు దానవిలానమున'నే రంగాజమ్మ యొకదండ 
కముగూడ విజయ రాఘువునిపేర రచించినది, అదియు పైవిధము 
గామార్చు చెందినది, అల్లాడవిజయ సింహభూపతిపై “మోహిని” 
అనునా వె మగులుగొనుట, పొందుట యిందలివిషయము ఇదియు 
మదరాసు (పాచ్య లిఖతపు_స్హక శాలలో “ మోాహినీదండకము ” 
అనువేరుగలదు, సంఖ్య 2001 మన్నా దదాస కావ్యము, నాటకము 
రెండును విజయరానువనాయకుని చరి తాకృకములేగాని వేణు 
గావు, రంగాజమ్మ కతు లిట్లితవల కృతులుగా మార్పు చెందు 
నవకాళమున్నదనుటకు మతియుక వృత్తాంతముగూడ నిట 
చెల్సెదను, 


“ విజయరాఘవ నాయకుండెల్లప్పుడును నీవెతో (రంగాజ 
మ్ముత్‌ )నానందించుటచూచి, యాతనిపట్టమహివీ. య్యాగహాము 
నాపుకొనంజాలక _ యొకదూతికమూలమున దూషణో కులతో 
నొకవార్హనం పెనట | దానికి వదువీమణియగు రాతను. 
దూతికీపద్యము జవాబునిచ్చెనట ! 


ఉ. వవనితల్‌ మముందలంప చేమిపనో? తవు రాడువారు గా 
రో? వలవించు నేర్పెణుంగరో ? తమకాంిటిలోన నుండగా 
రావవజేమిరా ? విజయరాఘవ! యంచిలుదూరిబలి ) చేం 
దీవరక్తెనై యిటుల తీసుక వచ్చితినా తలోదరీ | 


71 


మజీయు నంతఃపురములో నిట్టిసందర్భములో చెప్పి నచాటున్రలు : 


ఉ.'రాజనిభాననా ! నరసురాలవ్ర; జబ్బుగ నల్లి నావ బే 
మే జడ *ి *యింతకంకువలెనే ” *వలనొప్ప బిగించియల్ల వే 
ఓజవరాల ! వేజిపనియున్నది 'దోసమె.”? దోనమే ! మహో 
రాజగునట్టి యమ్విజయరాభఘనుమై చిగురాకుకోమలీ ! 


చ, కులికెదవేటికే చెలియ ! కుంచెడు మానెడుగాను చెల్ల వా 
రలు వినినారులే ! విజయరాఘవ రాయండు నిన్ను గూడుటల్‌! 
వలవులెచాటుచున్న వి; జవాదియు నబ్బవు; విజ్ఞవిగ (గా 
వలెనకు!మూచి యో రురు వంతులుజంతుల వేటియమ్మె లే ? 


క, * ఇంతీపానువుపై నిదె 
కంతుడు కూర్చున్న వాడు; గనుగాను!” *వపహావా, 
కంతుండనంగుండు ; నీ తెలి 
వింతేనా ? విజయశాఘ వేం[దు(డు చెలియా |” 


పై పద్యములు “విజయరామి అనుమార్చుతో విజయనగర 
రాజు (కళింగ దేశమున) విజయరామరాజుప్రై అడిదము సూరకవి 
చెప్పినట్లు కీర్తిశేషులు గురుజాడ శ్రీరామమూర్తి పంతులుగారు 
సూరకవిచరితలో (వాసీయున్నారు, ఆనై పున న్స పద్యములు 
సూరకవి యనియీవాడుక, (మై పద్యములు వాటుపద్య మణిమం 
జరి ((పథమభాగమున) 6కి, 64, పుటలలో బ్రహ్మ శ్రీవేటూరి ప్రభా 
కరశాక్రీగారు (ప్రకటించియున్నారు.) 


72 


రంగాజమ్మ కులమునుగూర్చి యొక్క_మాట 


రంగాజము వారాంగయని పూర్వచరిత్ర కారు లభి పాయ 
పడియున్నా రు, వీవజన్గుముచే వేశ్యలు గా నుండియు, నంస్కార 
విశేషమువేత జాణలై సాంఘీకజీవిత మాధుర్యము చవియూవీన 
సరసురాం డ్రె యత్యున్నతస్థానము నా(కమించినవారు, రఘు 
నాథరాయల కాలమున, రామభ[దాంబ, తిరుమలాంబ, మధుర 
వాణి, విజయరానువుని కాలమున రంగాజీ, కృష్ణాజీ మున్నగు 
వారు కులమున వేశ్య లేయినను, చేకచారిణీ వ్రతము ననుసరించి 
నవారు (అనగా జీవితకాలమంతయు నొ శేనాయకుని ననుసరించి 
యుండువారు.) కావుననే వీరిలోకొందణు, తమనాయకులకుధర 
పత్నులుగాం జెప్పికొన్నారు, రంగాజమ్మ యు నట్టి యేకచారిణీ వత 
నంపన్ను రాలై సాహిత్య సా(మాజ్య ము నధిష్టించిన పూజ్యు 
రాలు, పరిశోధక శిఖామణులు, విద్వద్వర్యులు మా, రామకృష్ణ 
కవిగారు *మధురవాణినిల గూర్చి (వాయుచు నీిఎిషయమున పై 
యభి పాయమునే వ్య_కృపజిచినారు, 


చీనాంటిసాంఘిక పరిస్థితుల 'కానాంటిసాం(పదాయములనను 
సరించి విమర్శింపవ లెను, నేడును నీకులజులు సంగీత సాహిత్యవిచ్యా 
నంసా్యార నంపన్ను లై: ఈ _తమ(ైేణిలో జేరిన తారాగణములై 
(పకాశీంచుచునేయున్నారు కావునరం గాజమ్మయు,న ర్వాం(ధలొ 
కమునకు, నంతతస రణే యయు పూజ్యయు ననుట నిర్వివాదము, . 


విజయ రాఘవనాయని యాస్థానమున. గలకవయి[త్రు 
లలో కృస్లాజి ? చ్రేక్ష కడా మును గహార్చి యాీావటుక్తు తెల్సి 
తిని. ఇపుడా కాలముననే గాక యా*ం|ధకవయిత్రులలో న్యగగణ్య 
యని చెప్పందగిన రంగాజమ్మును గూర్చి వివరించితిని, 


78 


తే తయ, 

జావీణాత శ్రనంగీత పపంచమున, మూర్తి (తీయమని "వెచ్చ 
దగినవారుముగ్గురు. అన్నమయ్య, 'వేతయ, త్యాగయ్య, ఇందు 
కడపటివారిరువరుతంజూనవూరికి సంబంధించిన వారే, వేత య రఘు 
నాథ నాయకునికాలమున త ంజాపురాస్థాన మునకువచ్చి,యా'వెనుక 
విజయ రాఘవనాయకుని_పై వేయిపదములను చెప్పియున్నా (డు. ఇవి 
కృంగారరనవ_త్తరంగములై వెలయుచున్నవి ఇందుండి యొక్ర 
పదము! నుడావారించుచున్నాను, 


కాంభోజి - ఆది 
పల వీ 
cn 
సుదినమాయెనే యీ(ఫ్రొద్దు సుదినమాయునే యీ 
అనుపలనవి 
య 
'మదనావ'తారుని సేవ - మనకుణగలిగానే సుదిన ॥ 


చరణములు 
(పొద్దున నిలువుటద్దము పొడగన్న ఫలము - ఈతనీ 
ముద్దు మోము జూడంగలి”' - ముద్దులగుమ ద్‌ సుదిన | 
ఈ(పొద్దు వూర కుంభము - లెదురై నఫలము ఈ 
భూపాలకుంజరుని నేం - బొడంగంటినవు న్‌ 
ద్విజ'రాజుల సేవించిన - దివ్యశకునము అచ్యుత 
విజయ రాఘ వేం[దుసి యా = విడిదిలోగంటి | సుదిన॥ 
మహోరసికుండును, మహోకవియు, మహాభ కృుడును నగు 


1. చూడుడు భారతీ (సెన్చాంబరు 1960) విజయరాఘవ పదములు, 
(శ్రితీమ్మావయుల కోదండరామయ్యశగారు, ఇందు (పుటలు 294-295) 


BF 


74 


వీజయ రాఘవనాయకుండు,తంజూపురాం[ధ వాజ మున "సేశాక్ష, 
యావదాంధ్రవాబ్బయ ప్రపంచమున చిరన్మృరణీయుండై న రాజ 
కపీం దుండు, . 


ఇట్టిమహనీయునికి. గృతియగు నీరాజనోపాలవిలాసమును 
నేయు ముదించినట్టి |క్రీతంజావూరి శరభోజీ సరన్వతీమహలు 
భాండాగారము కార్యదర్శిగారి కాంధవీద్యల్లోక మెంత యేనీ 
(పశంసింపవలసియున్నడి, '-ఈ[గంథమును సంస్కరించి విపుల 
పీశికణోగూడ (ప్రకటించుటకు నాకోనుమతినొనంగిన మదరాసు 
విశ్వవిద్యాలయాధి కారులకు, నిట్రయవకాశము నా కొనగిన నర 
స్వతీమహలు కార్యదర్శులు (శీ యన్‌, గోపాలన్‌ B.A., వె. 1, 
గారికి నామనఃపూర్వక కృతజ్ఞ తావందనములు, ఈ [గంథము[(వాంత 
(పతిని చక్కగా సకిమాచి (వాసిపంపిన, సరన్వతీమహాలు పండి 
తులు శీ ఆ, మవాదేవశాప్ర్రీగారికి నా నమస్సులు, ఈ(గంథము 
(వూఫులను నామూల్మాగముగ సరిచూచి, పీఠిక వాయుటలో 
నాకు చేదోడు వాదోడుగానున్న ' చిరంజీవి శివసుందరేశ్ళర'రాను 
నకు నాయాళీస్సులు, 


నిడుదవోలు వేంకటరావు 


శన్నఫ్టరి మదరాసు విశ ప్రవిద్యాలయాం(ధ్ర 
7-7-1961 | భా పొళాఖాధ్యతు డు 


SRN 


శ్రీరాజగోపాల విలాసము 


వావ్‌ పేమయసూ-బిక్ర $= 


(పథ మాశ్యానము 
అవతారిక ఇష్ట దేవతా స్తుతి 
సుకవిస్తు తి 
కుక వినింద 
కారదాథ శ జవర్షన 
వైనారి ము 
'సభెనాట్యు వర్షన 
కవివంళ వర్ణ నము 
కృతిళర్త వంళము 
కృతిభ_ ర విజయరాఘవనాయకు(డు 
సాహిత్యరాయ "పెం ఢారవర్థన 
షష్ట్యంత ములు 
కథారంభము 
స్వీయ._రుకి త్రణీ 

ద్వితీయా శ్వానము, 
జారిణి=*ఛ్ళద 
జారిణిలవమణ ఇ 

త్ర కు 
విప్రలబ్ద=-జాంబవతీ 
ఖండిత =మి[త్రవింద ధో | 
విరహోత్కు_ంఠిత-సుదంతే ఆ 

చతుర్థాశ్వాసము, 
(ప్రోషిత భర్తృక-కాళింది 
స్వాధీన పతిక ఎస త్యభామ 
ద్వారకావర్గన 

పంచ మాశ్వ్యానము, 


చంపకవన వర్ష న 
అనుబరిదము 


44 


ల |! 


థి 4 


64 
70 
16, 


90 


95 


1065 
121 


102 
1083 
104 
108 
109 


112 


శుద్ద ప తిక 


పద్యస ౦కు 


2 

99 

(వచనము) 18 
87 
123 

(గద్య రి 

6 

38 

ర్‌రి 

50 

81 

(గద్య) 84 

1 

17 
(వచనము) 18 
39 


29 


నప్పు 
నాఫిప్రాయలై 


భ్‌ ఫన్నందను 


"పెంవుగనిన 
కనియెన్‌ 
పలో్క_నన్‌' 
నంద్వితీయ 
వేవుదనకున్‌ 
వాసలవంటి వే 
చలుపల 
యవని 
పువ్నాకామా! 
హొ స్ట్‌ స్‌ కరు కో 
దూళి దురాలాలి 
అరీతి 
గొఖిల్యప్రకల్పితం 
'సంశాధిత 


వె దండము 


ఒప్పు 
సొఫి పాయ శె 
భ్ఫ్క న్నందను 
పంపుగనిన 
కనియె౯ 
పల్మొనన్‌ 
నందుద్వితియా 
వేసుదనకుక" 
ఇాసలవంటి'వే 


చలంవల 


ళ్‌ ఆవని 


ఫుస్పూ రోమా! 

షా స్తీళ్యర కరుణా 
జాలీ 

ధూళిద్యు రాలాలి 

ఇరీతి 


“ గోఫిల (పకల్సితం 


సంకోధిత 
శే. దండమా 


క్రీరన్తు, 
(శీ రాజగోపాల విలాసము 
శా? అవతారిక = ఇష్ట దేవతా స్తుతి సు 


(శ్రీ లలికాంగియున్‌ ధరయు( జెంగట నే మెలంగంగ నున్న నో 
పాలుండ నన్నమాటకు నపారధనంబు లొసంగి రాజనో 
పాలుని చేసె నీతండని భావము లోపల నుబ్బుశౌరి హే 
రాలప్ప భాగ్యముల్‌ విజయరాఘవ శే "రికి నిచ్చుంగావుతన్‌ , 


మ, సొలపుంజూపుల న(దికన్యక జటాజూటంబు వీశ్షింపలా 
'బెళుకుం బేడిస ల్యభగంగం గని నాఖిపాయలై పల్కు నె 
చ్చైలులంగన్లాని మోమువంచు సలిందా శృంగార భావంబులన్‌ 
వలగో నవ్వుచుం జూచు శంభుడు కృతిస్వామిం గృపం 

(బోవుతన్‌. 2 


ఉ, గందపుంయటూంత రీతి పతి కంఠమునంగల కందుమూన్నె. దా 
గందలితాత న్‌ ర్విరుచికందలిచే రఘునాథభూమిభృన్నం 
దను. డంచునెంచి గిరినందన  జందమునందుం జూల నా 
నందము. చెంది యట్టికృతినాయకు కేర్పులు (బోదిసేయుతన్‌ , 


మ, చతురంభోధిపరీతభూవలయ వా_స్తవ్యావనీ దేవతా 
తతు లభ్యంజన భోజనాదులను మోదంబందంగా (బవ్మాసం 
తతియాలించు నృపాలుం డీతండని నిత్య ప్రీతుండై (బ్రవ్మామ 
త్క్భుతినాథున్‌ విభనాయురున్నతుల సత్కీీర్తుల్‌ దగం 
(బోవత్‌న్‌, 4 


7 (శీ రాజగోపాల విలానము 


ఉ. ఒక్కొకవిద్యచే జగతి నొక్కండ రూఢివహించుటబ్బురం 
'బెక్కుడు విద్యలన్నియును సీతండె చేర్చి మదీయకీర్తులన్‌ 
దిక్కు_లనింపె నంచును మదిను )దమందుచు స్వప్న లబ్ధయె 
మక్కు_వ౭జేరు వాణి నృపమన థు మల్‌ కృతినాథుం బ్రోవుతన్‌, 


ఉ, అందనువందు (క మ్మెజులసటందమునం జరియింప సనిందిఠా 
మందిర మంచు మించు నభిమాన గృహం బొనరించి 
లౌల్యమున్‌ 
జెందకయుండం దావుకొనం జేసెను నన్నని లక్షీ శ్ర సంపదల్‌ 
(గందు కొనంగ మా విజయరాఘవ శౌరినిం (బోచులావుత న్‌, 


చ. (పణతుల కెల్ల విఘ్నములు బాయ(గ( జేయుట మేలు 
గార్చుటల్‌ 
గణనమొనట్బ నేర్చునను గల్ల మదాళులు మాటిమాటికిన్‌ 
రణనము శేయవిం-చు జతుర తీమునం దలయూంచి 'మెచ్చునా 
గణపతి యిచ్చుగాత కృతికర్త కశేషవిశేవ విద్యలన్‌ 4 7 


చవాన్‌ సుకవి స్తుతి joan 


ఆ, వె. అమరతటినిం చెచ్చు నల భగీరథు రీతిః 
విత యవనియందు:. గలుగ జేయు 
చామలూర తనయు వర్షించి మదిలోన 


వ్యాసుం గాళలిదాసు భాసుం దలు, రి 


కం, నన్నన దిక్క-న నెజ్జన 
నన్నుతిం గావించి వారి జూడల మెలల 
యన్నల (శీనాథాదుల 
మన్ననళోం దలంతు లోక్ల మాన్యుల నెప్పుడున్‌, 9 


(కీరా జనోషఫాల విలాసము శ్రి 


అదానీ కుకవినింద ఫ్‌ నానన 


కేం, అందము చందము నెజటుంగక 
యందతుకుల రచనసేసి యందుశె మది నా 
నందము. జెందెడు కుకవులు 
నిందాద్హలు గాక వర్షనీయులె నభలన్‌ ? 10 


వ, అని యిష్ట దేవతా వందనంబును సుకవిగుణానందనం 
బును గుకవి నిందనంబును గావించి యున్న సమయంబున, 11 


వా 


స్ట్‌ కర్ణాట జయరనూా కంఠసూ[తమునకు 
మంగళం బే మహామహుని శౌర్య 
మా చేతు శీతాచలాంతరాంత శర్వాణి 
గణనీయ మే రాజు గుణగణంబు 
విశ్వానభాగ్విశ్వ విశ్వంభ రాధీళ 
పాలనం బే మహీీపాలువశము 
నిఖల కార్యా కార్య నిర్దయ నరణికి 
మను నీతు లేమేటి మాట నేద్ప 


గీ, లతండు వారిదంత దంతావళాతి తరళ 
కర్ణ చామరబిరుడ విఖ్యాత సౌమ్య 
క్రీ ర్రిన ర్హ్వన నుతి పరశ్షితివరుండు 
గరిమం౭ జెలువొందు విజయరాఘవవిభుండు, 12 


నం ఒక్క-నాండు వముక్కుువమాజు నంతఃపురాంతర నిరం 
తర శుభ విభవా చరణ నివుణ రమా రమణీ రమణీయ తప 
సియ క్రమలకర్షి కాయమానంబును, విశృంఖల కనక థృంఖా 
భాందోలిత డోలికా చిరత్న రత్న నరక నిర్భద్విభా విభా 


శీరాజగో పొల విలాసము 


వనీయ బాలాతపాలోకన కౌతుకాలోల నవిధ కాసార తీర 
రంగ [దథాంగ సంఘంబును, వలమాన మలయ పవమాన 
కంవీతనవిధ వివిధ శాఖ శాఖా శిఖా[గ జా(గత్కు_సువు 
నముదయ నముదయ తౌరభ లోభ పర్నిభమత్‌ భ్రమర 
రుంకారానుకారి గాయనీగాన తానమాన మానితంబును, 
కాంత నిశాకాంత కాంత జాల కాంతరాంతర నిరంతే 
రాగరు ధూప భూమస్తోము వారిధర వారిధారా సారసం 
దోహ సగంచదేహావవా సుమనివహా కాయమాన వితాయ 
మాన పరిమళ రురీమిళ దవిరళ గళన్మభురస మధురరన 
క ణగణమ్ముల వలన, తదీయ పనిత_న్తసిత భమవి[ భమావ 
వనే తాళ. తాళ పరిజ్ఞాన చాతుర్య ధుర్య చంచలలోచనా 
కరాంచల వాద్యమాన మర్షలీరవ సమ్మర్దంబు వలన, నగణ్య 
నిజలావణ్య కలా కలాప (గ్రహణ నిపుణ దోపషూ యోాపాలి 
(పబంధసంబంధ సమాహృత తదీయా ననుకరణేయ హృద్య 
వంశ వాద్య విద్యా వై శారద్యానవద్య చిరత్న రత్న ఫుతికా 
వైచిత్రి వలన, దేదీప్య మాన మాననీయ కనకారవింద బృంద 
న_క్ష ముక్తాహంన సంసదంనల |శేంకార శంకా కరణ చణ 
వారిణ లోచనాచరణ రణన్ఫృంజుమంజీర పుంజశింజితమ్మువ 
లన, తదంతర |ప్రశంన్య లాస్య చికీర్తా హాన్దాతిలోల లోతే 
తా (ప్రకర్ష (ప్రసవ నర్ష కరణ బహూకరణ విద్యాధర 
విద్యాధర వారాంగనా వారమోహావవా కుసుమ వర్మి త్ర 
మాలాధర యంత్ర యం|తీత కాంచన పాంవాలికా (పపం 
చంబువలన, సార్ళ (భాగ భాగాతి రమణీయ తపనీయ (పతి 
మా (పతిమాన కరనికరనీరాజన మరకత భాజన దేదీప్య 
నూన మాణిక్య దీప శిఖాముఖానుసజ్యమాన కజ్జ ల్రీశేఖా న్‌ 


శ్రీరా జగోపొాల విలాసము 5 


భూవహా మహనీయ  మహ+నిల దామ చామంబువరలన, (పతి 
స్తంభనము త్తంభిత శాతకుంభ రంభా నంభార సంభావనీయ 
సుమ నముదయ సమయ నముదయత్పఠాగా భోగ మనీపౌ 
పోవక నటనానుకూల రంగో త్తరంగవికర్య మాణ కర్పూర 
రజః పూరంబు వలన, నిగని౫ని తొ౫రా చలుపగోడల జూ 
డల జూలుకొను తెలినిగ్గు డాలను తేటనీటి జాలునం గందళిం 
చిన వాందమ్ములకు కందమ్ముులకు గమనించ గమకించు 
జక్క_వ కవల యందచందంబుల నరజాబు పయ్యెదలం బొదలు 
గులుకుమిటారి వలిగబ్బి గుబ్బల చేత బాందుపజప్రచు 
రంగారు ఫృంగారకృత్యముల కై 'మొలంగు నంగ నాజనంబు 
వలన నందందు [కందు కొను మందగమనల కంచులేని 
నమ్మైగమ్ముల సోయుగ నుల వింతగాంత  యపలపించిన 
యపరాధం బపనయింప దదీయ చరణ పరిచరణాచరణము 
నక్షై మగతా తెగ రానలనుల నెలకొన్న శశికాంత దర్పణ 
(పతిబింబంబుల దంభంబునం గాచి యున్న శ శిబ్లింబంబుల తోటి 
సయూ్య్యూటంబున $'య్యని్‌"య్యనం దారు తొరకల తీరున 
మోాబునిన్నాణంప్రుటాణేము_కత్తెంబుల రంగారు రంగవల్లి కల 
నలన, నవనవమ్ములగు మురముర రవమ్ములను జెడిడంపు 
టురుముల యురవడిం బరువడి మొలచిన రత్న౦వు మొలకల 
జాజాలపాలీకల పోలికం వనరం దనరు రోహాణ ధరాధర 
కంధరంబు పొందుపణచు సై గోవ కెంపురా చెక్క-డంబుల 
డంబుల గాప్పటాకులం దీరిన చి త్తరునవుల తీరువలక్కు తొగ 
రుచిగురాకు బొొంపము న సొంపులు సంపాదించు దీపకళా (పతి 
బింబితమయూఖ "రేఖల వలన, కురులు కూంకటి తోడం 
గూడియి' గూడసి చిన్నారి పొన్నారి (పాయంబునం బరులం 


గ్ర శీలా జనోపోలవీలాస యి 


దృణ్మప్రాయంబు సేసి పట్టంబుగట్టుకొన్న గట్టితనంబుచూచీ 
సహింపక మట్టుమోజీన పాండ్యతుండీర కర్తాట కరపహ+ బాదు 
లం బంపుల నంవీ 'వెంపరలాడించి సెంవుగనిన నిజవిజయాంక 
లేఖ్యంబులవలన, వలను గాంచి మించు నాక్‌ర్ల వ్‌న్స్‌గ్ర పన్నీరంబు 
నాలి స్ప కుంకుమ పంకంబు నాపూర్ష్మ పూర్ణ కుంభంబు నాల 
వీత తోరణ ధోరణికంబు న్‌ జాంబూనదాంబరంబు 
నాలంవితె చమరవాలంబు నానంజితా నర థి సింహాననంజు 
నాపాది తాహ్టాపద పాదవీఠంబు నాస్తీర్ధ వివిధ వర్షాస్తరణంబు 
నాలశీతకొభలకుణంబునగు ''విజయరాఘవవిలాసం” బను 
భవన రాజంబునందు, 18 


కం. థాటీజిత వమతాహృృత 
కోటీర మణీ విశేష గుంభిత రుచులనొ 
కోటి రవి చం[ద నిభమగు 
హాటక మయ సింహవీఠికాంతరమందున్‌ , 14 


సీ. మహనీయ నవరత్నమయ భూహణ ద్యుతుల్‌ 

భూనభోంతరముల. బొదివి కొనలో 

కాన్మీర కస్తూరికా సంకువుద సాంద్ర 
సౌరభ విభవంబు నందడింప 

కటి తటా భోగ నంఫఘుటిత హోటకచిత 
వననదీపులు చుట్టు వలగొనంగ 

పాద పీళోపరి భాగ నంవేశిత 
పాదాంగద[పభల్‌ పల్లవింప 


గీ తార గంభీర రవము లుదోరముగను 
జత న “సామి! పరాకు | హొచ్చరికి” యనుచు 


si 


శ్రీ రాజగోపాలవిభానము స 


హౌగ్గడులు వేతములు పూని హోచ్చరింప 
నిండు కొలునుండి యామీదినీవిభుండు. 15 


పడతి యొక్షర్తు గిండి, యొక చాలనిశాకరఫాల కుంచె, పా 
వడ యొకవన్నెలాండి, యొక వారిరుహాయశ నేత వీజనం 
బడపము భామ యొక్క తె, యొయారి యొకద్తు మణీకలాచికం 
గడక వహించి చేరి నముఖంబునంజి త్త'మెణింగి కొల్వంగస్‌ 


రత్న కంకణ ఫఘులసులా రవము (గ్రమ్మం 

గొమర [పాయంపు గ్‌ మ్మలు కుందనంపు 

బొమ్మ లెలవంక బలవంక బొదివి చెంత 

బాతారంబులు వీవంగ సరసలీల. 17 


త శార దాధ్యజ వర్ణన రాం 

ఒక్కొక్క యడం జీనిచక్కెర పానకం 

దాని నట్లాహ్లోద మానహిల్ల 
నొక్కొ-క్క_యెడం దావి నెకొ-న విరజాది 

సరము లె _త్తిన రీతి పరిమళింప 
నొక్కొ_క్క_ యెడ జల్వ లుప్పతిల్ల గ మంద 

మారుతంబులు మించు మహివముచెలల 
నొక్కొ_క్క. యెడ మేన జోక్కు. సంపాదించు 

వెలంది వెన్నెల'తేట విధముమించ 


కపీత రచియింప విజయరాఘవ విభుంజె 

నేర్చునని వాణి నర్షించు నేర్చమోాణ 

బామ రానిల కందళ చలిత మగుచుం 

దనరు సభయందు నల శారదాధ్యజంబు, 8 


క్రీ 


శీరాజనగోపొల విలాన వే 


నీ నవనవో శ్లేఖన నవనయోగ్యము గాని 


పద్యంబు జనులకు హృద్యమగునె ? 
ఘనత రాలంకార కారణంబులుగాని 
వాక్య వై ఖరుల సవ్వారు వినరు 
శేష భాషిత వాగ్వి శేపాన్వితము గాని 
పదము విద్యత్‌ (పేమ పదము గాదు 
ఘున సారసారంబు గాని సందర్భంబు 
లర్భకులై నను నాదరింప 


గీ, రంచు వివరించు చలణచానురాంచదనిల 


చలిత చేలాంచలా[గవా_స్తంబుచేత 
పజయశరాఘవ మేదినీ విభుని సభను 


తనదు మహిమంబుచే శార దాధ్భజంబు. 


జజాింmుయ ఫ్‌ శై వారము 2 యక. 
రా 


19 


॥ కలమం[దోదిత రత్న కంకణ రుణళత్కొా-రంబు తోరంబుగాం 


దలిరుం దీవెలు చంచలించు గతి హ_న్తన్యాసముల్‌ మోజులా 
లలనల్‌ “పాండ్యనృ పాల మండలవిభాళొ!”” యంచు. వార 


ముల్‌ 


వలనొప్పన్‌' రచియిఎచి రంత నుచిత వ్యాపార పారీణతన్‌, 20 


PTY నభినాట్యవర్షన కా 


గీ, భరత సంగీత సాహితీ (ప్రముఖ విద్య 


లానృతులు గన్న చందాన నబ్దముఖులు 
నరస ముక్తాత షృత్రణామరము లలర 
వివిధ చిరుదాంక వాద్యముల్‌ పలయనిల్వ. 


2] 


(శ్రీరోజగో పాల విలాన ము 


వీ తీగమెబుంగుల తీరున నిరుగడ 
వరున బంగారు పొవడలు 'మెణయ 
సలుపుగా వలగ్‌ న్న భానువుండలముల 
వారువున నపరంజి హరిగెలనుర 
ముగిలు ము _త్తంబులు 'నమూహారించినరితిం 
(బము " సాం భాణి ధూపమ్ములలర 
వద్యావిశేపముల్‌ వేత్వేజ వివరించు 
పావణిక బిడుద వాద్యములు మొరయ 


గ వీరవేంకటరాయ పృథ్వీమ హేం[ద 
దత్త బహువిధ బిరుదముల్‌ దనరుచుండ 
సముఖమున నిల్చి యాముద్దు * చంద్రరేఖ” 
వివిధవిద్యలు వినిపీంచా వింతయ నంగ. 29 


సీ, చొపద శేలిక ' రూపవతీ కాంత 

శబ్దదరాడానముణి “ చంపకాఖ్య = 

'చెలువగు జక్క-ణి చెలువీమూ ర్చి వధూటి 
కొరవు * కోమలవల్లి * గురునితంబ 

సవపదంబులు “ లోకనాయికా ” లోలాథ్నీ, 
యలదేశి ' శెశ్టేఖ? కాబ్దనయన 

దరుపదంబులు “రత్నగిరి. నితంబినియును 
పీరణి విధము ' భాగీరథి” యును 


గీ, మదన పదదూగ్య నవరత్న మాలి కాది 
బహూువిభా లత నాట్య (పపంచ మెల్ల 
ఘనత ఏిలసిల్లతక్కి.న కాంతులెల్ల 
నభినయించిరి తమచేర్చులలిశ యిల్ల, 93 


10 శీళాజగోపొాల వీలోభ వు 


వీ వీణవాయిం చెను కోణాధర యొక 
కిన్నర? బలికించె కన్నయొక తే 
చపలలోచన యోర్వు ద్విపదలు చదివెను 
తత్ప్రనంగముచేసె తరుణి యోర్చు 
ముఖవీణచే నొక్కు ముదితరాగముచేసె 
కొము జి యొక్క తె పిల్ల య్యగోవియూందె 
తంబురా మురయించె ధవళావ్నీ యొక్క రె 
స్యరమండలగు మాకు నతియొకర్తు 
గీ. యతగానంబు రావణపహా స్ప ముడుకు 
దండెమోటులు చెంగులు తౌళములును 
జోల సువ్యాల ధవళంబు లేల లమర 
కొంద ఆతీవలు వినిపించి రందముగను, 24 


శా, వద్యామూ ర్హిను లాగు లెత్తు విధముల్‌ విద్యాధవ లె చ్చంగా 
విద్య్వుద్వల్లులు మింటనుండి విని యుర్విన్‌ డిగ్గిమేలవై న యా 
విద్యల్‌ తామును నభ్యసింప రమణీ వేషంబులం బూచె నా 
వాద్యంబుల్‌ మొజయంగం దక్కినసతుల్‌ వర్ధిల్లి రాలాగునన్‌, 


గీ దండె మోటుచు భళిగాణ దండియనల 
నొదుగు గమశంబు రక్తియు౯ బొదివికొనంగ 
స్థాయి రాగ ప్రబంధముల్‌ 'రాయములును 
గీతముం బాజెకాక రాజకీరవాణి, 26 


సీ. (ప్రస్తారనంఖ్యను పదుమూండు కోటులు 
నలువది రెండులకలు ప బేడు 
వేలు నేళ్ళ్నూజును వింశతియును నాటు 
వ్న_త్తంబులందు నీవ త్తమునకు 


శీలా జగోపాల పీలాసము ii 
నీవర్ల న సమస్య నివుగూడ్చ మటన్న 
నావృత్తమున ననుస్వను రచిఎచి 


యందుకు శ్లోకంబు లాఖువుగాం బెప్పి 
యవి తెనుంగునను పద్యములు చేసి 


గీ. ఇరువదాజును ఛందంబు లెటీంగియిట్లు 
కవితంజెప్పిన వార లీ భువినిగ౫లరె? 
యనుచునందటు వినుతింప ఘనత గాంచె 
కీ రనీయ గుణాలంబ ' కృష్ణమాంబ,' వి 


గీ, ఇటుల విద్యలు ఏనుచు సాహిత్య విద్య 
ఏనికి సేయగ ననుజూచి వేడ్క_తోడ 
విజయరాఘవ మేదినీ వీభుండువ ల్కె 
మధుర వుధురస మధుర సామంబుపణితి, 26 


అనాం ద కవివంథ వర్ణనము ——™— 


వ్‌ 


స్కీ |శ్రీవత్సగోత్రుండు (శ్రీకర పాకనా 
టాశ్వేల బంధుజనాతి శాయి 
కాళయ నుం|కిపుంగవునకు గంగమాం 
బకు నుదయించు తహఃఫలంబు 
రణరంగ గంధవారణ బరుచాంకిత 
స్వకులజ శ్రీకంఠ సచివమాళి 
పార్వతీపరిణయ (పముఖ (ప్రబంధ ని 
బంధ ధురంధర [వాఢపఫణితి 


గీ, మొన చెంగల్వ వేంకటయ్యయును రావి 
నూతల తిరుమలయ్య తనూజ కృష్ణ 


1&8 ఢ్రీరాజనగో పొల నిలాస ము 


మాంబ మును గన్ననిధి కాళహస్తి గికిశ 
కలిత లలితో కి భారవి కాళసుకవి 99 


సీ ఘటికా శత [గంథ ఫఘటనోత్కట నవీన 

పాండిత్య గరిములు భళియనంగ 

నోస్ట్య నిరొష్ట్యాది కోభాము రసగర్భ 
సందర్భ వఇకానని సన్నుతింప 

మాకంద మంజరీ మధుర్వువీ మాధుర్య 
రచనా విశేష మారా యనంగ 

సరవా తేతర యుక్తి భాగ నూతన కథా 
చాతుర్య ధుర్యత నంస్తుతింప 


గీ, అయ్యిదినముల రామభ్య(ద్రామ్మ వారు 
నేడు కృష్ణాజి కవితల నేద్చుమెజుసి 
వినికి సేయుట లెల్ల మోాఘనతంగా బె 
కవఏనుతచర్య ! చంగల్య కాళ నార్య! ల్‌0 


ఉ. భూనుతకీర్తులె న కవివుంగవు లందజు మెచ్చనిచ్చలున్‌ 
తేనియసోనలై, కనటు దేజిన చక్కెరపానకంబు ై 
వినులవిందు లై, రసిక వేద్యము లై యల వాగ్వధూూటికిన్‌ 
గానుక లయ్యె జెంగలువ కాళకవీ! భవదీయ కావ్యముల్‌ , లీ 


మ, పదియార్య న్న పసిండికిన్‌ వలపు పె పై6 జెందు చందంబునన్‌ 
చదురుల్‌ మీటు భవత్రబంధ మిలనిచ్చల్‌ దఖీణదా్యర కా. 
సదనాస్థాన కథాను పంగములచే సంభావ్య మై మించె "నేం 
డది మాకంకిత మివొనడ్చుమని యాహ్హాదంబు సంధిల్లంగన్‌, 


శీలాజనోపాల విలాసము 12 


నీ అలనవ్యాజా తటి న్యగపోరంబులు 


బహురేఖ మించు నుంబళిక యూళ్లు 
బంగారు వనుసుల పచ్చలపల్ల కి 

పసి(డికొము ల కట్లభ[దకరులు 
పడివాగ శేజీలు బంగారు కాళౌంజి 

పహాడపంబు చామరల్‌ హాంసకంబు 
తరమైన చౌకట్లు తారహారంబులు 

నంగుళీయాది రాజార్హ్య భూవ 


గీ. అలమి నపరంజి వాడివాణములును గిండ్లు 
చెళ్లుల కొొలంది జూళెలు మట్టుమిాణి 
నట్టి మైభోగపుం డచలాత్మ ఘనత 
ననుగుణంబుగ దయ చేసియపుడు మజియు, వై 


కం, జేళాకూళుల సజ్జల 
శేళీవనములనుమించు గృహరాజంబున్‌ 
శ్రీతెన నొనలి లోకులు 
మేలని కొనియాడ కరుణ మోజులగనంతన్‌ , లశ 


గీ. విందునకుం దాము గణీతలు వేడ్క_వచ్చి 
వరుససాములు తవుయింటి వారి కొనలి 
యాత్మజులకెల్ల చతురంతయానములను 
మహిత భూషణములు బహుమతులు సేయ, లిస్ట్‌ 


6. ఎంతటి భాగ్య శాలి యితండెంతటి ధన్యుండటంచు చంచ శు 
ఆత నుందు పాండ్యవసుధాధిపనందన లాదియెన యా 

కాంతలు గొల్వ నన్ను సముఖంబునః గన్నుల. గప్పు కొంచు న 
త్యంత బహుకృతుల్‌ సలుపు నవ్విభువంశము సన్నుతిం చెదన్‌ , 


14 


సీ కూట దానవ భద కుంజరంబుల మించు ' 


శీరాజనోపాఠల విలానము 


Fr. కృతిభ_ రవంశము alm 


మదగర్వ రేఖల మట్టుపణిప 
నంసార నై దాఘ నమయాతవంబులు 
మించి యొళ్లైడ విజృంభించకుండ 
భజన వైభవ లోల సుజన మనోరథ 
పూర్తికి నతికయన్ఫూ ర్తి చూప 
వందారు జనులకు వాంఛితంబులు గూర్చి 
బిదదంవు చిన్నెర పెరిమ నెజిస 


నంకుళ చ్చత్ర కలళ ధ్యజాంకనముల 


చెలయ (శ్రీవాకి పాదారవిందమునను 

సకలలోకెక నుతమైన జాహ్నా వికిని 

నహాజ యనటి నాలవజాలి దనరు, 
a... © గా 


కం, అందునొక కొంద బుదయం 


ఉ. వారలలోన కృష్టజన నలబ్లభుం జెల్హరు మెచ్చ నిచ్చలున్‌ 
వారిధి మేఖలావలయ చాసన్రగై విబసిల్లి దీనమం 


క్ల, 


బందిరి వసుధా నుధాంథు లంచిత బాప 
కందళిత తీవ తేజు 
కందళ దళితారి గర్వఘనశార్వరుై 


వ్‌ 


88 


దారం డటంచు యాచకు లుడారత సన్నుతి సేయ మాజెనా 
"మరు వసుంధరాధిపులు మేర తెటీంగి తనున్‌ భజింపంగన్‌, $89 


అకృప్ల ధరావనరునకు 


1 ఫీళ. అరం మ్‌ తా్తహష్తుమునాన్తు సల్‌ వో లో అక గా a) 


(క్రీరాజనోపాల విలాసము 


లోకోత్తర నయ వినయ వి 
వేకో_త్తరుండై న తిమ్మవిభుం డదయిం బెన్‌, 


సీ, తలంపెల్ల వివరించి చాశీణ్ణ మనుకేమి 

దుష్ట ని గహముల |త్రోవ మెలంగ 

వీక్షణంబులు చల్వ వెదం జల్ల (గనుకుమి 
ఏమ శారి వరులవై "వేండినూప 

మాటలు సత్యంబు మర్శంబు లనుకుమి 
మానినీ వంచనా మహిమమించ 

ననవరతంబు చానాధికు. డనుకేమి 
యరులచే ధనము తానంది కొనల 


గీ. నిట్టి (వైచిత్రి తనయం జెప్పుట్ట)గలిగి 
యన్ని గుణముల వెన్నుంజె యెన్ని చూడ 
ననుచు జగమెల్ల గొనియాడ నరిశయిఎల్లై 
(పథన జయహారి తివు ఖా పాలమాళి, 


కం, శిత జన నిధి కాలిమ్మ 
టీతితలనాథునకు ధరకు (శ్రీసతి కెనయా 
నతీచతురకు బయ్యాంబకు 
వితరణ కల్పకము ఇెవ్యవిభుండుదయిం చెన్‌ ॥ 


స్త శ్రీ కె లమందునం జిరత రంబుగం గూర్చి 
(పాకార సోపాన పాళివెలయ 
వృద్ధా చలంబున విశుతంబుగ నిల్పె 
(ప్రాసాద మండప (గామ నమిలి 


15 


41 


42 


16 


కీరాజగోపొలవిలానము 


నరుణాచలంబున నలవరించెను మించ 
గోపుర సంఘర్ష ణా పురములు 

గోపర్వతమున చెక్కు-డుగాయగ సవరించె 
పూజా విశేషమపూర్వమనంగం 


న్నీ, నతుల మృషప్టాన్నదాన కన్యా(పదాన 


బహు తటాక నవారామ పం క్షు లెలమి 
ధరణి వెలయించెం దన మహోదార మహిమ 
తిమ్ముభూ బాలు చెవ్య ధా|తీవిభుండు, 428 


ఉ, ఆచినచెవ్వయ (ప్రభున కంచితకీ ర్తికి మూ_ర్రిమాంబకున్‌ 


యాచకకల్బ్పకం౦బు నిఖలావనిపాలన ధర్శమర్శ వి 
జ్యాచతుశాస్యు. డచ్యుత ధ రాధి పుం డాత్శజుండై. జనించెం చా 
నాచతురార్ల ఏీవలయి కావని భూభుజులెల్లం గొల్వగన్‌, 44 


స్కీ (శ్రీరంగపతికిని సింహాసనంబునుం 


(బణవమయంబగు పసిండినజ్జ 
యస్ట్రమ 1(పాకార మతుల గోపురములు 

రత్నాంగద కిరీట రాజమభయ 
వాస్తమున్‌ వై త్రరథారోహణోత్సవం 

బారామమనములును మృష్థాన్న శాల 

ర 

లర్చకకోటికి న(గహాోరంబులు 

వివిధ నాట్యములు నై వేద్యములును 


గ దాన మర్పించి తత ఎన్ని ధానమందు 


నతుల ముకా ములాపూరుపాదిదాన 
వితతిం జేసెను జగమెల్స వినుతి నేయ 
చిన్న చెవ్వయ యచ్యుతక్షీ తివరుండు, 45 


cm 


ఆ 


(శీ రాజగోపొలవిలాసము 17 


* (పాణభయంబున బజుచి తొల్లడమంది 


భోగి రాజకులంబు పుట్టలరయ 
దళముగా నొక్కట ధరణేభృతాళుల 
శరవృష్ణు లంతట జడిగొనంగ 
మిణుమిట్లు గొన దృష్టు మిడిచి మన్నీ లెల్ల 
బెదరి చేచారలుపెట్టుచుండ 
వలగొని దిధితుల్‌ వరలంగ దారతెల్ల 
నుళుమని పీడుగంచు నులికివడల 


'మెజువు మెజచిన చాడ్పున మేలిపసిడి 

పక్కె_రను మించు తేజిపై నెక్కి యేలు 

చిన్న చెవ్యయ యచ్యుత వీతివరుండు 

సమరనిశ్శంకుండని జనుల్‌ సన్నుతింప, 46 


5 


సింగముల్‌ గలవని చింత జెందల నేల 
త నుమధ్యముల కోడి తలంశియుండ 
గజములు గలవని కళవళింపంగ నేల 
కుచకుంభముల కోడి కొంకుచుండ 
చమరముల్‌ గలవని చలన మందలో నేల 
చెలీవేణులకు నోడి వెజచియుండ 
పాములు గలవని భయము. బెందలగనేల 
రోమరాజుల కోటి రోజుచుండ 


* న(ద్రి కృత కాదికిని సాటియనుచుం చెలికి 


వెజుపుందీర్స్తురు తమతవు తెజవలకును 

చిన్న చెవ్వయ యచ్యు త "వితిత లేం దు 

విజయధాటికిం భాజిన వీఠవభులు, 47 
శ 


18 


కీరాజగోపాల విలాసము 


కం, ఆ యచ్యుత భూభుజునకు 


= 


er 


నాయతశళుభ కీ ర మూ రృమాంబకు జితరా 
'భీయుండు రఘునాథధరా 
నాయకు డుదయించె నృపతినాయకమణిమొ. 48 


దాణయం[తంబులు బహజువిధంబులుగాలో 
నవరించినెరం చు చాలనుబ్బీ 

"నీల యీానిన రీతి నిఖల్వసై న్యంబులు 
పొజు దీర్చెనటన్న. (బమదమంది 

గంధగజంబులు గంధర్వరాజముల్‌ 
నడచెనటన్న నాకందమంది 

పాండ్య తుండీశేం[ద పారసీకాధిపు 
లెదుతుకొన్నారన ముదము. చెంది 

వీరలకీ కర[గహా వి భమమున 

రణము సెండ్లగ నడచి యారాొయనంగ 

చలంగి చూపుల విందులు సేసెనౌర! 

నిత్య జయహోరి రఘునాథ నృపతి శే "8. 49 


* పాదముల్‌ దొటిలం బడిన రాజన్యు లు 


జలమొానవ్రల సొంపు సవదరింపం 
బజవం జాలక (మొగ్గిపడిన మశ్తేభముల్‌ 
కుంభినీధరముల కొమరచూప 
భటుల చేవడి జాజీపడిన ఖడ్డంబులు 
"బెళుకు వాలుగమోల సపెరిమనెజప 
నడవనోపక సోలిపడిన శత్రు ్ర్రీలు 
ప్రవడంవు తీవెల |పౌఢిమెబ్లయ 


శ్రీరాజనోపాల విలాసము 19 


న సవ్యా కన్యక జలరాశి చందమొంచె 


౭ 


పతుల యనునృతి నతులకు పాడియనంగ 
నచ్యు తేం్యదుసి రఘునాథు. డనినిదీర్చి 
యరుల పాలెంబు వెంపరలాడునపుడు, ర్‌ 


. ఈ గులు సుడివడ నెంచి (వ్రలెనటంచు 


కదలక యున్నట్టి ఫఘనతకత న 
తురగముల్‌ గజములు [తొక్కు[తొక్కాడంగ 
నదనని వైంబడి నట్టివలన 
చెదణెం భాళమటంచు చేరి చారులుబెల్ప 
విని మెల్ల మెల్లనె చనెడు కృపను 
మొదలి మన్నీలె పాజెదురు చూడుం డంటన్న 
నంటి వెన్నాడిన యట్టిమహిమ 


గీ, పాండ్య తుండీర చే రాంధధ్రపతులు (బతికి 


కాచెనని యెంచి ఘనముగా గాన్క-లిచ్చి 
యచ్యు తేందుని రఘునాథు ననుదినంబు 
"సీవసేయుట లోక ప్రసిద్ధిగా దె, ర! 


ఆలానముల గట్టనట్టుల యుండెడు 
వింధ్య సింహళ మద ద్వొరదములను 
వాజిశాలలయందు వరునగానున్నట్ట 
శక సింధు బాహ్లిక సైంధవముల 
కోట్లసంఖ్యలకు నెక్కుడు వెలల్‌ గొన్నట్టి 
బహురత్న కాంచనాభరణములను 
-మీదిని నడయాడు 'మెణు వుందీ వెల రీతి 
శృంగారభతులై న యంగనఖన్లు 


బి0 కీరాజనగోపొల విలాసము 


గీ, విడిచిపాణుట కాన్క- గావించి రనుచు 
గాచి విడిచెను పాఢీల గాకమున్న 
నచ్యు లేం్యదుని రఘునాథు ననినెదిర్చి 
జీవములతోడ తమకోట చేరయలక? ధరి 


సి, క్రపురంపు తావులు ఘుమ న బుక్కిటి 
ఏజెంబు లొకయింత వెలికి (గ్రమ్మ 
సాగసుగాయ జుట్టిన విగబొందులను బొందు 
పటిచిన యరవిరిసథులు జూజి 
నందంబులా కమ్ము గ ందంఖం ప్షైలు 
బిగిదప్పి యెడనెడం బేటులెత్త 
వలివాటువై చిన తెలిసాలు దుప్పటి 


చెజయంగులు నెజిదవ్చీ చెదజీయుండ 


= 


నచ్యు తేం|ద్రుని రఘునాథు ననినెదిర్చి 

పోటుగంటున నెత్తుటం బొరలుదొరలు 

విజయలక్ష్ములు తముంధాయు వినహమునను 
చిగురుభాన్పునం బొరలెడు చెల్లు గని, లి 


(స ధట్టించె౯ా వైరిధాతీధవులను రఘునాథతమాజూని హోలిక 
'మెట్టంచె౯ పాళియంబుల్‌ మెటుసి నరవరుల్‌ మెచ్చంగా 
కట్టించె౯ సవ్యాక న్య౯ కఠినరిపుశిరః "కాయపాపహాణ 

పం క్తి క 

పట్టించెక్‌ ధర ఇకార. (పతిభటనుభట (సాణరశాపవండ్లా . 


గ్‌, 


శీరాజనోపాల విలాసము 21 
కృతులు మెచ్చంగం దగిన సత్కుతులు ధరకు 
హోరములనంగ6 దగు న(గహాోరములును 
సకల దేవాలయ (పతిస్థలును నిఖిల 
దానములు జేసె రఘునాథ ధరణివిభుండు కరీ 


. అటి వుహిమకు నునికిపటయినయటి 
లు లు ట్‌ 


ఫఘనున క చ్యుత రఘునాథ మనుజపళికి 
౫రిమ మోజు గశౌవతీ కవులనయన 
రాణ గనుప్లు పట్టపురాణి యగుచు, 56 


పతిభక్తి లతికలం బాదుకొల్పెడు పాదు 
నద్దుణ గణముల జన్మభూమి 
బహుళ సాభాగ్యనంపదల కొటారంబు 
(పాణేశు కరుణక్రుం బట్టుంగ మ్మ 
సవతులు కొనియాడు నత్కీర్తులకు అావు 
పరిజనంబుల పాలి భాగ్య రాశి 
యాకార శుభలేఖ లల రెడువ్‌భుంబట్ల 
సహాజ దయాపూర సారసరణి 


వాణి .సారిజపొణి శ రాణి దక్క- 

నితరనతులను .నవతుగా నెన్న ం౭దర మే 

మహిమ రఘునాథ జననాథ మదనరతికి6 

జతురమలతికిం గళొవతీనతికి నెందు, న్‌ 


పంచచామరము ! = ఇ 


కళావిలాననోన్వ లె న గాళపాండ్యకనస్టీకల్‌' 
కళాచిశా కరంక ఫొదుకల్‌ ధరించి కొల్వంగా 


న! 


రీ శీరాజగో పూల వీలా నము 


కళా కళా కలాప బోధ గారవాతిధన్య యా 
కళావతీసతీలలామ. గాంచె భాగ్య సంపదల్‌, రర 


చ, లలితపత్మి వతశా(వత కళావతి మైన కళావతీసతీ 
కులమణియు౯ా మహీరమణకుంజరుండౌ రఘునాథ మేదినీ 
తల బలభేదియకా గని రుదాదుని పహ న దో 
రల జయభ|దుయడె విజయరాఘవశే "రిని భాగ్య వై ఖరి౯, 


కం. వారలలో నగ జు6 డసి 
థారాధభారా ధరాంబుధారల చేత 
వారకించు నై రిభూవర 
వారిజ దుర్వార గర్భవారము నెపుడున్న్‌ 60 


మ, నిలుజిల్లం గభుణారసంబు పలుకుల్‌ నీతి పచారోన్నతుల్‌ 
తలంవుల్‌ ధర్మముఫుట్టినిండ్లు నడకల్‌ దాథీ.ణ్య నం కేతముల్‌ 
కలశే? యచ్యుత రామభద్ర ధరణీకందర్పునిం బోలంగా 
నిలలో భూత భవివ్యదద్యత న భూమోశథుల్‌ వివారించినన్‌, 


జాన కృతిభ_ర్త విజయరాఘవ నాయకుడు :== 
చ, అతనికి సోదరుండు భువనావన తామరసోదరుండు సం 
తత నిజకీ రి ర్మిథామ సుమదామసువాసిత' దిక్సువాసినీ 
వితత శిరోజచూర్ల రుచి వి[భమవి భవమ కృ త్స తావు డ్‌ 
(ప్రతిముం డచేయుండౌ విజయ రాఘున్రం డీ మహి నేలు మేలనన్‌, 


స్త పరగూఢ తంత్ర (పబంథార్థములు దెల్స్ను 
వ్యాఖ్యాన మెవ్వాని వచనరచన 

నీఖిల శాతవ భూతనిగవహం బొనరించు 
మం|(త౦బు 'లెవ్య్వాని మం(తళ క్రి 


శీరాజనోపాల విలాసమే 23 


గంధాంధ పకిపంధి గంభేభముల నిలు 
నిగళంబు 'లెవ్యాని మగతనంబు 

(ప్రత్యర్థి వారిన (పతివుల నాడించు 
సూ(త్రంబు లెవ్వాని సూత్ముబుద్ద్ధి 


గీ అతండు చెలువొందు విశ రంభ రాతిశాయి 
వికవు [కమ విద్విపద్వీరకోటి 
కుంభినిధరగుంభిత కూటకోటి 
కఠిన శతకోటి విజయ రాఘువకిరీటి, 68 


సీ గంధసింధురవములం గవికోటికి నొనంగ 
దక్కు-నె యాదిశాదంతు తెల ? 
a4) 
భాపూధిపతినై నం (బజ్ఞచే నదలింపం 
దొలంగక శేషాహి నిలువంగలబె? 
యాఖీట విహారణం బలవరిం చేడుపట్లం 
5 ల్‌ 
దప్పునే యా కరూటదంస్ట్రి యొకటి 4 
శి ర్భంబు హాటకాహార్యుంబు నదలింప 
గులగులగాకున్నె కులధరములు ? 


శీ వీటి సాపాయమైన (పాపేటికనుచు 
విజయ రాఫఘువమేదినీ విభుని మూపు 
మహీొ వరిం చెను ఇాళ్వత మహివమటెంచి 
మేలుగలపట్ల కాంతలు మేులుపడదె? 64 


సీ ప్రబల (ప్రభావ నిర్భర దీవ్రిపేరిటి 
నెజనంజ యంతట నెజయుచుండ్‌ 
నీయ నమ(గకీ ర్హికందళులను 
తారక లెళ్లెడం దనర్గుచుండ 


క్‌ 


ర 
వాని 


94 శీరాజగోపాల వీలా సము 


తురగ ఖురోద్దూత ధూళి పాళికేరి 
గా ఢాంధ కారంబు (గము చుండ 
బహువిధంబుల నేర్చు పరగంగ మెలంలగెడు 
నసిలతల్‌ దూతిక లగుచునుండ 


గీ విజయరాఘవ మేదినీపభు నెదుర్చు 
వీరశ్ళంగారు లై నట్టి విమతవరుల 
కమర శరదిందు ముఖులకు నమరె నార! 
జారిణీ జార సంగమ నం భమంబు, 65 


నీ అవచంనములమోా(డి యూన నెన్నటికై_న 
పల్ల వంబులు గోరగిల్ల వలదు 
వేనలిం దుటిమెడు వేడుక నైనను 
చంపకములచాయం జనంగవలదు 
తిలశంబు తీఠరుగాం దిర్చు కోరికనై న 
జేసరుల్‌ గల దరుల్‌ చేరవలదు 
క్‌ యిససేయు ముచ్చటక్షై పరాకున నైన 
చుబుకుం గంపుల కనుల్‌ చూనశవలదు 
గీ విజయ రాఘువవిభు మహావిభవ మిట్టి 
మహిమతోనుండ మజచియు మ/ఫవలార ! 
యపకృతులు సేసి యడనుల నడలం జేయ 
వలవదన కొందు మలయాడి వనుల రిప్రులు 66 
సీ, కుంభినీధరముల గుహల? జేరెదమన్న్న 
కొదమసింగంబులు మెదలనీవు 
వారాశిలోపల వసతి సేసిదమన్న * 
గండుమోనాయిడి నుండ రాదు 


గ్‌, 


raw 


౨ 


సీ, 


శ్రీరాజనోపాల విలాసము ధీర 


నుడుంగులలోపల నడంగి యుండెదమన్న 
మకర సంఘమ్ములు మనంగ నీవు 

మేఠవు కవుల మెలంగద వున్నను 
భానుచం[దులు వెంట బడుదు రెపుడు 


నతని బిథదంబు లెర్లెడ నా(క్షమించ 

నెచటి శేలౌద మని కాన్క- లిచ్చి రిపులు 

విజయ రాఘవమేదినీ విభువతంసు 

చరణపద్గుంబులను జేరి శరణమండు, 67 


చిలుకపోటున తేనె జిల్లునం జి మ్మెడు 
కమ్సుని ఫలము లాశ టికి నొనలి 
క(పంపు టనంటుల కదిసిన దీ నీకె 
జలములచే దావాశాంతి౭కేసి 
నలిగాడ్పు చిణుతసోశుల చేత నసియాడు 
చిగురు వీవనలచేం జెనుట లడంచి 
కలువ రాచలువరా నెలవ్రుల నెలకొన 
నలరుంబాన్పుల మేని యలత: దీర్చి 


తరల దరులను ఏవుత భూవరుల చాంచి 


"కాచు చేరంబువో చుట్టుగట్టు వెజుచి 
విజయరాఘవ మేదినీ విభుపతాప 


మా(దలను దాల్చు పద్మ రాగాళి చేర, 68 
గాటంపు సెలయేటి కాల్వలు (పవహించు 

నెలవు ేవుల చాటి మలల వెఠరవు 
చీము దూరంగ రాని జీర్ణ కాననముల 

సంధి(త్రోవలు గట్టి జరుగు 'వెరవ్చ 


96 కీ రాజగిపాల విలాసము 


చక్క_(జొడం౫గ రాని శై లళృంగంబుల 
సపడంతులవెంబడిం (బాకు వెరను 

కంపకోట ఫాటించు కరణి: జుట్టుకయున్న 
యీరంవు వెడనందు లేప వెరవు 


గీ. మృగయ మును జూవీ రథీ,౦చె మాంబెజింగి 
కాక్రయుండిన నచట చీకాకుపడమె 
యనుచు నను కొం(దు నతులతో నదివనుల 
విజయరాఘవ 'మేదినీ విభుని 8వులు. 69 


సీ, పర రాజధానుల బయలు గావించెను 

వాహ్య€ నవరించు వావాములకు 

చి_రిరాజన్యుల వనదుర్గముల నెస్లం 
గడికొమ్ము గావించి కరటిఘుటకు 

చతురంబుధిపరీత జగతి బాళెము చేసె 
కని కొల్పు రిపు మహీ కాంతలకును 

శ[తుభానాథుల శలభముల్‌ గావించె 
దారుణ బాహా ప్రతాప శిఖకి 


న్‌, జన్య శరణాగ ఈార రాజన్సకులము 
సంచరిమ్షు జయ స్థంభ సమితి జేసె 
విజయ రాఘవ మేదినీ విభుకిరీటి 
యతిశయం బెన్న శేపాహికై నందర మె ! 70 
సీ ఇకనా౭ట నై_దాణు యోజనమ్ముల మేర 
ఉాడిగాయం జనివచ్చు దండిత నము 
నొక నేజిమైనుండి యొక లేజికిని వేగ 
లంఘించునటువంటి లాఖభువంబు 


క్రీ రా జగో పొల వీలా'సము ర్త 
మావంతు కాల్మీరి మదహా త్తి హొత్తిన 
నదలించి యెదిరించు నవఘళంబు 
కదిసి సానాక' త్రి గదిమి యెంతటివాని 


మర్శ్శముల్‌ 'తాకించు మగతనంబు 


గి చూడ మెందును శక సింధు కోర సేన 
పాండ్య తుండీర కేరళ [పభులయందు 
ననుచు దొరలెల్లం గొనియాడ ననుచు వేడ్క 
విజయ రాఘవ మేదినీవిభుండు వెలయు, 71 


తాం సాహిత్యరాయ పెం డేరవర్లన పయ 
ర్‌ం Y 


సీ నిర్యత వైడూర్య నిర్యత్తరళనూత్ర 


పుంజంబు చొవుర స్ఫురణ యూప 
పద ల రాగోన్ని వు ద్చాలాతపంబులు 

నలిపె చెంగావి పావడలు నెబిప 
వలయిత మొ కిక వలమాన రుచి సొంపు 

జగజంపు గోడల నవదరింప 
విశ్రుత సీంహళ ద్వీప సీలచ్భాయ 

సా(మాణే ధూపంబు నంఘటింప 

గీ వినత రాజన్య కోటీర వివిధ రత్న 

సమితి యీ రీతి నుపజార నరణిలహార్చ 
విజయరాఘవ మేదినీ విభుని యంఘీ 
నార! సాహిత్య రాయ పెండార .మమరు, 72 


ple 


ర్‌ 


Cr 


కీరాజగో పాల వీలోసము 


మూర ముహుముహురు కుళి తొంజలిపుట 
మూర్ధాభివీ_క్త సమూహ మలర 

కట కటాహత టాంత గళిత దాన సుగంధి 
గంభఛాంధ నింధుర ఘటలు చెలలో 

గంధవాహాన గంధగతి విశేపోన్సేవ 
రాజడాజా నేయరాజి దనర 

పరవీర సపాంగ వారణ 'వేళెవా_ప్త 


i 


బెడద సంఘమ్ములు ముదువు మించ 


. తనదు మణులందు (పతిబింబ దంభమునను 


నిండు గొలువుండు వైఖరి నెగడుచుండ 
విజయరాఘవ మేదినీవిభునియం[ ఘీ 
నార! సాహిత్యరాయ పెండార మమరు, 78 


ఫణిరాజ బహుముఖ ఫణిత బాణిత ముల 
మర్శంబు లాత్మీయమహిమంబొగడ 
తర్క. కర్క-శే వాగ్విత ర్క. (పభావం౦బు 
నిజశ క్రియు క్కి వర్శింపుచుండ 
నవ్య కావ్య విశేమనాటితో న్నేహంబు 
స్వక వైభవంబుల నన్నుతింప 
లథఖ్నీ తొలంకార లయ్నుణ స్ఫురణంబు 
లాల చాలుర్య ధుర్యత నుతింప 


మధుర మధురన నీంజిత మంజివుముల? 

వ త్తదుచితొపచారముల్‌ తానొనర్సి 

విజయరాఘవ మేదినీవిభుని యం|ఘీ 

నార! సాహిత్య రాయ"పెండార' మనురు: 74 


లై 


శీరాజనోపఫాల విలాసము 29 


మాన్యగహ్మగ స్ట మహిపాలపాళిక్రి 
మం[తవాదంబుల మహీివుమనంగ 
నత్యాహిత (పాపి నత్యాదర న్ఫపాల 
పంక్షికి నళయ సంభాపషలనంగ 
నిజనాదగసణ యూథ నిరుపమఖ్యాళికి 
బచద వాదమ్ముల "సరిమవమునలో 
సకల విడ్యామర్శ సంచేహనరణికి 
సీద్దాంతే వాక్య పసిద్ధి యనంగ 


ఫి 
— 


తనరు నాత్మ చిరత్నరత్న (ప్రకర్ష 


జాత నాద (ప్రకర్ష ంబుచేత మించి 


విజయరాఘవ మేదినీవిభుని యం(ఘ్రి 
నార! సాహిత్య రాయ పెండార మమరు, 75 


. మగఠాల నిగరాల ముగపుల నిగనిగ 


లభిషేకజలముల పహావణులాలో 
నందంద యందమా కుందనంప్రు మెబుంగు 

రంగైన కనకాంబరంబుగాంగ 
గుంపుకా నలజాతి గుజరాతి కెంపుల 

విడి కుంకుమపుబూ6త విధముగా 
బవిరిగా- చెక్కిన బటున్ర ము శ్తెవు డాలు 

బొండుమవ్నీయ గండు దండ గాల 


గీ, నలరం 7 సేసి యఖిల విద్యానవద్య 


సింహోపీఠంబు నెక్కి.న చెలువుమోటు 
విజయరాఘవ మేదినీవిభుని యం(ఘ్ర్‌ 
నెర? సాహిత్య రాయ సెండాధమనుథు, . 16 


80 


సః 


శ రాజగోపొల విలాసము 


చేరికొల్సి నం గల్లు తొర హోరావళు 
లను మాట నిజమె పాండ్యజీతీం [ద ! 
కని కొల్చినను గల్లు కన కకోటీరంబు 
లనుమాట నిజమె మ్మృదాధినాథ ! 
భక్సిగొల్పిన గల్లు చాహుకేయూరంబు 
లనువూట నిజము కొంగావసీశ | 
నమ్మిగొల్చినం గల్లు నవరత్న కంబులు 
ననుమాట నిజమె యాం (ధాధినాథ || 


అనుచు మును మంతు లనుమాట లనువదింతు 
రనుదినంబును శింజిత వ్యాజమునను 

విజయరాఘవ మేదిసీవిభుని యం(ఘి 

గండ పెంజెంపు బొమ్మై యుండుదొరలు, 77 


అందే నింగాఠించ నందిచ్చు సెపమున 
ధవునిం గన్లొనియె మాళవవధూటి 
కీలుపొందిక సేసి కీలించు నెపషమున 
భ_ర్తంగన్లానియె నేపాలబాల 
పాద పీఠము నిల్పు పనినెపంబునం చేరి 
మగనింగ న్లొనియెను మగధ కాంత 
చరణాంబురువా సేవ సవరించు నెపమున 
విభుని గన్లొనియె సౌవీరతరుణి 


- ఇట్లుకనుగొని యరికాంత 'లెలమింజెంది 


విజయరాఘవ మేదినీవిభుని యం(ఘీ 
వినదు పెంజెంపు బొమ్త కౌ (వియులంగాంచి 
వగతు రాత్మల నిట్టూర్పు నిగుడనీక్ల, 79 


(కీరాజనోపాలవిలానము 31 


వీ శాలివాహన శకనంవత్సరములు వే 


యేనూరు నేంబది యేను వరున 
చనం (శ్రీముఖ నామసంవత్సరంబున 
(శావణ శుద్ధ పక్షమున ద్వాద 
విని సౌమ్యువాసరంబున దశత్నీణద్వార 
కను కృష్ణతీర్థమందు నియమమున 
స్నానంబు గావించి సంక ల్పపూర్యక ము 
గానుపోడశ మహోదానములను 


. ఘనత మిజంగళావరతీ గర్భళు క్రి 


మా క్కికఫలంబు రఘునాథమహిపసుతుండు 
విజయరాఘవ మేదినీవిభు. డొసం7గా 
"వేదవేదాంత విదులై న వి|ప్రులకును. 79 


కాళీ కాపట్టణ ఘుంటాపథంబుల 

విపకోటులవల్ల వినుతింగాంచి 

య 
రామే గ్రరస్టల రాజమారంబుల 
థి ౧ 

(బహ జ నంఘము లెన్న (బణుతి కెక్కి 
ఉఊారకాయత పురచాార నీమలయందు 

మహీసురల్‌ నుతియించ రహి వహించి 
మధురాపురో త్తమ. మధ్య వీథులయందు 

వసుభామర స్తుతి నన్నె మోతి 


గ, యలరు నీయన యనివారితాన్న దాన 


మహిమ భూత భవిద్భావి మహిమ'హేం[ద 
ముఖుల కరుదని పొగడ దిబ్ముఖములందు 
ఘనళం జెలునొందు విజయరాఘవవిభుండ్కు . 80 


89 డఢ్రీరా జగోపాల విలాశము 


హష్థ్యంతములు, 
© 


కం, వవంవిధ గుణ సౌరభ 

భావిత ది/స్యవతి చికురబంధున కతీనం 

భావిత బుధ బంధునకా 

ఫ్లావిత మధుర [ప్రబంధ పదబంధునకున్‌, 
కం, గంధాంధ విముత సింధుర 

గంధ(ప్రతి బంధ ఘర్శఫన "లేజునకున్‌ 

బంధురత రామరాంధో 

బంధురసాధిక్య వాక్య వదభోజునకున్‌ , 
కం, కుంభినన రాట్‌ కౌశల 

కుంభీలక వాగ్విహోర కోవిఠమణికి౯ా 

గుంభీత మదబ్బంభణ 6ఫవు 

కుంభి(ధ _న్తంభి శర్వ గసణమతీ నృణికిక, 
కం, ధాటీ బహుథాటీ కన 

ఫఘోటీ కోటీ కఠోర ఖురకుద్దాలో 

త్పాటితరిపువశ్సునకున్‌ 

హాటక గిరిధథై ర్యధుర్య పహార్యుత్షునకున్‌ , 
కం, పయాంత చం[ద వదనా 

లవ్స్‌త రతిపతికి సుకృత లలి తొకృతికీన్‌ 

వతీణ భుజ భుజగేశ్వర 

రథ్నీత ధరణికిని విజయరాఘవ మణికిన్‌, 


81 


ర్ర2 


8కి 


84 


రిస 


అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నా యొనర్చంబూనిన రాజ 
గోపాలవిలానంబను నుహా|పబంధంబునకుః గథా[క్రమం౦ 


నిన = 
బెట్టిదనిన : 


86 


శీరాజనోపాల విలాసము 48 


కథారం౦భము 


కం, నారాయణ దివ్యక ఖా 
పారాయణతత్సరుండు పరత త్త ఏకళా 
పారీణుండు కౌెనకముని 
సారవిచొ దనకు నూతనంయమి కనియొన్‌, 87 


నీ హారికభాసుధలాని యానంద మందితి 

నాదేవు వసతిచే నథిశయించు 
దక్షీణచ్వారకాస్థలమహ త్త వంటి 

వినివీంవు వీనులవిందుగా 
ననవుండు, సూతుండిట్లను '““శౌనకమునీం[ద ! 

భక్తితో మున్న గోపళయమొని 
తపము చంపకవనాంతరమున నవరింప 

వారి సుపన్ను౯డై యతండు వేండం 


గీ, (జేమ పదియాబు వేలగోపికలు గొలువ. 
గరిత లెనమం(డు ననుఠాగగరివముం. చెల 
వివిధశృంగారరచనలు వెలయ నందు 
మహిమలో నుండు మన్నథమన థుండు, 88 


చ, నలకొను మించులో? మెలల నేర్చిన ర త్న పుంగీలుబొమ్తు లో? 
కులుకులుమిాటు నమారుసెలగేోలలొ? పలఠల్కెడుపఫూవుదీ వెలో? 
సాలపులు గన్న వెన్నెలలసోగలొ ౩ నాం గనుకన్న (పాయపుం 
జిలుక లకాొాల్కు లెల్ల తన చెంతలరా చిటరాజసంబునన్‌, 89 


శా, కీేళాకూళులచెంత, పుషప్బితవన క్రీణానికుంజంబులన్‌ 
శ్రీభీసొధ శిరోగ్భహాగ్రములచక్కి_న్‌, పూర్ణ పూగావళీ 


ప్రక 


శీరాజగో పొల విలాసము 


పాళీ వాసిత' సాం[దచం[దకదళ (ప్రాం లేందు కాంతస్థలిన్‌ 
లీలా నిర్జిత మన్ముథుం డతడు హాళిం జెక్కు_ చందంబులన్‌, 


గీ. తముకమున నింతులెల్లను తమకతమరేె 


వలెనని యెంచ నానందవార్థిం 'జేల్చి 
యష్టవిధనాయికలలీల లలర౭గోరి 
యసష్టమహి హిషుల ) నలజాడ కనువ్ఫపజ చె, 91 


mee, స్వీయ రుక్టిణి హ్‌ 
మలయానిలమ్ములు మలయ ఘుమ్మన (గమ్ము 
'తావుల మాన్రల 'తాన్రలందు, 
పరిణత ఫలగుచ్చ పరిరథీ.తంబులై 
పటిపైన (దాత.చప్పరమునందు 
మగశరాల నిగరాల మగంటిమి గనుపించు 
సరసిజూకర తీఠ సరణులందు 
ఫాదలెడు గొజంగి పొదకిండ పజల 
ప డద “జ్ర 
చలువశేరారాచచలువలందు 


నొకరి కొకరికిం చెలియక యుండునట్లు 

చతురలై నట్టి యల జలజాతముఖులు 

సఖులతోం గూడి నరస (పసంగలీలం 

గోరికలు నిండ దన 'రాక గోరుచుండ,. 92 


. ఒక్కొక దూతి తోడ విన యో కుల గార్యముకూడునట్టుగా 


నొక్కొ_కదూతితోడ నరసోక్కులం గోపముం దీజునట్లుగా 
నొక్కొ_కదూతి తోడ మధురో పుల మర్శము మోజునట్లుగా 
నుక్కువ తోడ నా యువతి మన థ మన థు డన్ని రీశులన్‌, 


శీఠరాజగోపాల విలాసము శీర్‌ 


గ, వరునం దనరాక రాశీందువదనలకునుం 
శెలుప నియమించి యొండొరుల్‌ చెలియకుండ 
దూతికల నెల్ల బహువుతితోడ నపుడు 
పంచె పంచేషు లీలా [పపంచరతుండు, 94 


ఉం నేరములెన్ని మున్ను రవుణీవాణి రుక్మిణి యెంత వేండినన్‌ 
దీజని కిన తోడ నొకతీరున నున్నదటంచు నెంచి తా 
మేరలు దప్పకుండ వెలి మేడకు నీఠజనాభుం జేంగి యా 
చేరువ పొంచియుండ నరనీరుహులోచన యొంటిపాటునన్‌.95 


నీ, పచ్చతా రాచిల్కపనికోళ్ల శిరముల 
వై బాదుకొన్నట్టి బటువు కెంపు 
చెక్కడంబులడంబు చికిలి కంబంబుల 
తుద నూకు బోటదెలం గదిసియున్న 
లోవదం డజెము ల లో మలుచుట్టుణాం 
జెనయగోొని మోందికిం గొనలుసాగి 
విప్పుగా చందువచప్పరంబులయందు 
హరువులు మీణంగ నల్లీకొన్న 


గీ. జాళువా కుందనపు దీవెచాలు పూచి 
కలయ రాల్సీన యకరులగమి యనంగ 
పజపు గల కుంకుముపుబూను పజుపుం దనర 
చవికటాకున మించు మంచముననుండి, 96 


శా, వలా? కొండెము వింటి, (పాణవిభుతో నేలా చలంబూనితిన్‌? 
వేళల్‌ గా వలుగంగ నంచు. జెలియల్‌ వేమాట బాటింపలా 
నేలా నే విననై తి! నిట్టి వెత చే శేలాగస వేగింతు? నిం 
శేలీలన్‌ విభు వేండుదాన నని యెంతే నంతం జింతింవుచున్‌ 


86 కీరాజగోపొల విలాసము 
Poa 


గీ, చెలులు గనకుండ చేవ్సన చెలువవిభునిః 
జ్మితపటమునం గస్తూరిచేత (వాని 
గబ్బిగుబ్బల తుదలు సోశంగం జేర్చి 
పలికె నిట్లని తన యభి పాయ మెల్ల, 98 


మ, “కలలో నై నను నీదు మాటలకు నౌంగాదంచు మాజాడుటల్‌ 
గలవో? వాడల వాడలం దిరిగి రాయగా నీకు మెండొడ్డుటల్‌ 
గలవో? చూచిన వార లందటు నగంగా నిన్ని విన్నాణముల్‌ 
గలవో? మానవలీవిలానమకరాంకా! యింక చేమందురా? 


చ, గజటీగజీ నంట తుంటవిలుకాని శేధంబులు నా యురంబునన్‌ 
జుటింజుబిగాడ నీవు దయంజూడక యుండుటలిప్పు డక్క_టా! 
చాణికునం బండు పండిన భుజింపం దలంపమి గాక (పాయపుం 
'దెజవలతోడ నిన్ని తకితీవులు చేసినవారి గంటిమీ? 100 


జ, వలంగొను చింత తోడ నెలవంక. గనుంగొని యేం దలంకలాంయ 
గలలగకు మంచు మున్న బిగలొలిట6ం జేర్చదు విప్పుడక్కటా! 
కులుకుమెజుంగుగబ్బి వలిగుబ్బలచె నెలవంక లుంచి యేం 
దలంకుచు నుండ నీవు దయందప్పీన నేగలిం దాళనేర్తరా? 101 


సీ, ఏలాగు వివహారింతు లీలాసరః (పొంత 
కాంత నిఫొకాంతకాంత నరణి? 
చేలాగు సై రింతు నేలాతిసౌరభ 
(భమజాతి విభ్రమ |భమరగీతి? . 
చేలా వసియింతు నీలాళ కృత వేళ్ళ 3 
జాల శీతల మరుజ్ఞాలకముల? 
జేభ్రాాస వెవిండే ర్య లోలా[మదళ వలజ్‌ 
గ్లలక్షంథ కులకంఠ కలరవంబు? 


కీరా జనగోపాల విలాసము $7 


గీ నెటులం గను గొందునకట! పూ -శేందుబింబ 
సౌధరనపూర పరిథాత సౌధయూభథ 
టంక ముఖక్ష స్ప చిత విటంక నీడ 
చంచ చాంచల్యవచ్చలచ్చంచువిహృతి, 102 


ము, కులుకుంజన్నులమింది హారములు చిక్కుల్‌ దీద్చ 
నందంబునన్‌ 
గిలిగింతల్‌ గాన వా(డి గోడ మొనలన్‌ గీలించి లాలించి పై 
వలఫుల్‌ జేంచి మనంబులం గరంచి చేవల్‌మిట లోనై నయా 
తలికుంబోండులపట్ల నిన్ని వలవంతల్‌ చెల్లునా? వల్ల భా! 18 


చ, చెలువుండ! నీవ్ర నాడచట వెక్కులవై కొనలగోరం గస్తురిన్‌ 
వలపున మన్మథాంకములు (వాయుచు నేర్చున నాటనూందినన్‌ 
చెలులు కనుంగొనంగ జడచే నిను కొట్టిన యిట్రనేరముల్‌ 
తలంపున నిల్ప నీవు దయందప్పిన నిప్పుడు తాళనే రుచే? 104 


శా, నేరం బేనె యొనర్చి మాచెలియణో చేర్పుల్‌ పవారింపలా 
చేరా నీకని యెచ్చులున్‌ వలుక నేమో నేరమై తోచునో? 
రా రమ్ముంచును (బేమతోడ నను. జేరంబిల్సి లాలించ వీ 
వేరా? రాజశశౌంక! యింక నడురే యేలాగు వేగింతురా? 


సీ తలంచవై తివి గదా? కలధాత మయ సౌధ 
కలిత మన థ్‌ కథాకథనుసరణ 
లెన్నవై తీవి గదా? నన్నత పున్నాగ 
పారావతారావ పరిచయములు 
మాడవై తివి గదా! |క్రీడాగృవా క్రీడ 
గూఢ గాథ నవోస గూపహానఘులు 
తెలియనవై తివి గదా? దృఢథమాన మానస 
(ప్రమజార్థ శపథ నంభాషణనములు 


88 శ్రీరాజగోపాల విలాసము 


గీ. కొదనునెల నెలవంకల కొదలుదీర్చు 
నభినవ నఖాంకములు గుబ్బలందు వెలయం 
(బణయబంధంబు వేజైన పట్టు నిపుడు 
మణిచుకే వింత తొల్లి ంటి మనుత లెల్ల , 106 


“మ, చనవుల్‌మూజుంగ మాటలాడుటలు బానల్‌ చేసి నమ్మించుటల్‌ 
ఏనయంబుల్‌ (పణయానుబంధములు నీవే వేజంగావింపలా 
నిను నేం గోపముతోడ నేమనిన దానింబట్టి వాలా రురా? 
వనితామన ఏ థ! నేర్చు నేరములు లేవా? చూడనెవ్యారికిన్‌! 107 


ము. అలుకల్‌దీజిచి ముద్దు వెట్టుకొని సయ్యాటంబునన్‌ శయ్య పె 
కలపారావతకంఠనాళరవముల్‌ గల్పించి మెప్పించి నన్‌ 
పులకల్‌ జాదుకొనంగ నేలుకొను 'నేస్పల్‌ సావీ, 
నీయోద్పలున్‌ 
లలనామోహనపంచబాణ! యింకనేలా? వాలు సిగ్గయ్యెడిన్‌. 


సీ, గుబ్బలపై వాండి కొన గోరులుంచ రా! 

నెలవంక బీంకంబు నిలుచుగాని 

చక్కర కెమ్మావి చవిచూడ సీయ'రా! 
చిగురు గుంపుల సొంపు చెదబుగాని 

జెళుకు కెందళుకు చూప్రులవేత చూడరా! 
కలువశేకుల థాక కదలుగాని 

వలి 'కేనెకేటలు చిలుక మూటాడశా! 
చిలుకల గటవంబు చిటులుగాని 


గీ, ఎన్నీవలికీకి నవి మది యెన్ని నీన్చ 
దీనవుందార! నన్ను నథీనం జేసి 


-ఉ. 


రీరాజగోపాొల విలాసము ర్త 


మారు నదలించి 'మేలు వేమా దయను 
రాజవదనలతోడనా రాజనములు? 109 


వాటములైన బంగరుకవాటములం గలయట్టి య౦దముల్‌ 
నీటున మోటు నీయురము నిండ గుబ్బల నాని పల్‌ మొనల్‌ 
నాటంగ నొక్కి. చొక్కా జతనంబుగ వాతెరలేనె యానశే 
మాటలండీకనా, యువతిమన్నథ? మన్మథ తాపవేదనల్‌ 1” 110 బె 


. అనుచు నాథుని 'వేయచున్నట్టి వేళ 


వనితచందంబుం బెలియంగ వచ్చినట్టి 
యనుంగు నెచ్చెలి నెమ్మది హర్ష మంద 
మందహాసంబు తోడనమ్మగువ కనియె. 111 


పలికిన మాజుపల్క-నని పంతములాడితీ వింతమా। త్రమా! 
నిలిచిన వానిచెంతలనె నిల్వనటంటి వె యొంటిపాటునం 
గలికిరొ! చేడు చితఫలకంబున నాభువనై క మోహనున్‌ 
సొలపున (వాసి -వేండికొనం జూచిన. జూచినవారు నవ్వ ₹ే!118 


అన విని మౌనినీతిలకమప్పుడు నెచ్చెలితోడ నిట్లనున్‌ 
“వినుము లతాంగి! యేం గొలుచు వేలుపు వేండిలీగాసని 
స 
గీనుక దొణింగ వల్ల భునిం గ్నీర్తనసేయంగ నీవు వింటివా[ో 
యను సమయంబునందు దరహాసము మోమున నంకురింపంగన్‌ 


మోపహానాకార రేఖల మూరువుగన్న 
యాత గబిభోం డంత తనచంత కరుగుబేజ 
నవనతాననమై యున్న యతివంజూచి 
హేశుగర్భంబుగాం జెలి యిట్టులని యె; 114 


శ్రీరాజగోపాల విలాసము 


"ఇ, వలవులవింటివాని చెలువంబున గెల్పినయట్టి వేలువుం 
౫లికిరొ! జేండు చితఫలకంబున నేర్పున (వాసి యొంటిగా 
బలుముఠరు 'వేండుచున్న నట భాగ్యవళంబున సుప్రనన్ను (డై 
నిలిచెను వాడు నీయెదుట చేయడు ఫలించెను గోయ్య 

లన్నియున్‌ , 115 


క, అని యొకపనీ నెపమున న 
య్యను౮సం జెలి యవలి శే నవనతముఖయోొ 
వనజూననం గనుగొని విభుం 
డనునయపరు6 డగుచుం బలిశె నొదరమొప్పన్‌, 116 


శా, 'నీలేందీవర దావుథాముముల సం బేహూంబు గల్పించు నీ 
లీలాలోలకసీనికల్‌ సాలపు హోళిం జూప నన్‌ జూడవే? 
ఏ లేకోపము? లేటికేచలము? లిం కే లేవృభామానముల్‌ 
లోలావీ.! ప్రులకండముల్‌ గులుకుపల్కుల్‌ వల్కిలాలింప వే! 


సీ కాంత! నీనిడువాలు కలికి చరాప్రులుగాక 
కలువలు తొపంబు నిలుపలలవె! 
కొవు జ్ర! నీవలి గబ్బిగుబ్బచన్ను లుగాక 
యలరుగుత్తులు "కాంకనాంచలోల వె! 
చిలుకలకొలికి! నిచిజబుత నవ్వులుగాక 
రీేయెండకిఖల వారింపలలవె? 
ముద్దియ! నీతేటముట్టు నెమ్మాము గా 


క౦బుజంబులు వేండి నడపలలవె! 


కీరాజగోపాల విలాసము శ 


గీ, అంగనామణి! నీమోపహానాంగములకు 


గీ 


నెన్న ఏటికి నంతరం 'బెంతయనక 
పోల్చి విరహోగ్ని ఏీటిచేం బోవువ నెడు 
నేరమెన్నక నన్ను మన్నింపవలయు,. 118 


. సొంసిన నీవలానముల. బొక్క న వేళలంబల్క_రించి ర 


బలుకక యున్న వేజొకనిపై మనసా యని యల్లి నీవె యేం 
గలిగినజూచి యంతబిగిగాంగిటం జేద్పుదు విప్పుడక్క_టా! 
కలికిమిటారి! వఏమిటికింగా వలరాయని కవ్పగించెదేణ 119 


అనుచు మాఢ వుం డీరీకి యనునయింప 

కోోపసంతోషములు పెనంగొనలయజూచు 

సొలపుజూఫుల జూడలయజాచి వేడ్క 

కాంగిటను జేర్చి రుక్టిణి కాంత నంత. 120 


కురులు నున్నగ దుప్వ్‌ విరులు యమ_గానరా 
కండ వంకల గా సెకొప్పువెట్ట 


చెమటపావడ నొత్తీ్‌ చెక్కునం గుంకువు 


బాగుగా వలరాచపడగ వాసి 
మెలిగొన్న హారముల్‌ మెల్లగ విడిపించి 
కులుకుగుబ్బల మీాదకుదురుక్రొల్సి 
చెదరినతిలకంబు చిటులలో సారంగ 
నాఖిచే కొనంగోర నాఖభిందీర్చి 


కలయ నెమ్మేన నేద్పున గడమలందు 

నందచందంబులను గళలంటి కఠరంచి 

యంగనామణి హృదయంబునందు నపుడు 

పాదుకొను కోపమును ‘లేదు బంతి” యనియె, 121 


49 


శీరాజగోపాఠల విలాసము 


క, కలగలుపు వలపు మక్కువ 


ఉ, 


గ. 


జిలిబిలి కందువుల మాట చిజుసోంకులచేం 
జలిగరంచ కాంతుండవియే 
మలయజగంధికిని వశ్యమం|త్రములయ్యె న్‌, 122 


ెక్కునంజెక్కు.( 'జేర్పుచును ఓన్ని మెజబుంగుల మోవి 
పల్కానన్‌ 

నాక్కుచు. జొక్కు_చున్‌ వఎపునూల్కొన నుల్లము 
పల్లవింపంగా 

కక్క_నపుంబిసాళి వలి గబ్బిమిటారపు క్రోడెగుబ్బ లం 

జిక్క( గవుంగలించి మది జెందిన శాగముపెంపుసాంపఫ్ర* న్‌, 





గరలి కరంగించి మిగుల వక్క_రలుమోణి 

కజుగొజులు లేని చెయ్వులనాదరించి 

మోహనాకారుం డాజగనో వానాంగి 

కాంవీతంబుల సఫలముల్‌ గానొనర్చె, 124 


చ, అలంతలు మూపు చూపుల యొయారములున్‌ వడందేటబు 


మూాములున్‌ 
మొలచిన ఘర్మవారికణముల్‌ బిగిందప్పిన చిత్రక్రంబులున్‌ 
పలచనమైన మేని కలపంబులు 'వేళొక పొల్పుందెల్పంగా 
నలశెను వారియందు సురతాంతవిలాస విశేష వై ఖడుల్‌.125 


అశ్వాసాంతము 


ఫ్రా, భద శ్రీవారిణాది కారణయ శః పంచాస్య! పంచాసన్యజీ 


(చొ దీ నత రకుకత్య కృతినంధాటీక ! ధాటీకథా 
భ(దాతీ య భుజార్డి తారిరమణే ఫాంచాల! పొంచాలభూ 
మ(ధ్రవోణి కరూశ చేళముఖ నీమాధార మాధారశకా! 196 


క్రీశాజగే సాల విలాసము 


కం, మదనాగలసిత నదనా! 
సదనాంతరబోధనై క చతురిమవదనా! 
వదనారద నుతకదనా! 
కదనాదర రహితహృదయ! కొంతా మదనా! 


పం. కఠారి కాహఠాపత క్పగల్భకా శ ఠారిరా 
ట్కృోర కంఠలుంఠనాలుకత్‌ నముత్క_ట|పయు 
క్క ారికాకళోర చం[1దకోణనావు భాగ్యభా 
క్ని లావుశాగడావజీరబ్బంద బృందవందితా ! 


క. భావానుభావ భోవిత 
భావజ!జాత sl గ్‌ కలితబహు విధభాటే 
దావనవల్లన వేష్టన 
రేవంత క! “ముద్దు చం [ద రేఖా” శాంతా! 


క్ర 


127 


128 


129 


గద్య, 9తి (శీమత్కా_ళవా స్తీశ్వర కరుణాకటామలబ్ధసిద్ధ సార 
స్యతనయ, చెంగల్వ వెంకటార్యతనయ, విజయరాఘవ 
భూ(ప్రసాదాసాదిత  వివిధరాజచివ్నా చిహ్నిత భాగభేయ, 
"కాళయనావుభేయ (పణీతం'బై న రాజగోపాల విలాసంబను 


మహాప్రబంధంబునందు. (బథమాశ్వాసము, 


180 


శ్రీరస్తు, 
(శ రాజి గో పొల విలా సము 
ద్వితీయాశ్వాసము. 
(శ్రీ రాజగోప కరుణా 
పూరాపూరిత నమ_్తపుడుషార్థనిఫీ ! 
వారణఘోటకొహాటక 
రారాజత్సదన ! విజయరాఘవవుదనా ! 


గీ అవధరింప్రము నూతనంయమివరుండు 
కౌనకునితోడ నిట్లను శౌరి యట్లు 
భోజతనయను నమ్మ దాం భోధిం చేల్సి 
తక్కి_ నటువంటి నతులపై6 దలంవు నిల్పి, 


న జారిణిభ[ద ;._ 
సః పలకవ|జపు కేటశెలి నీటిచిట్టూట 

చలువల గుబురుగా మొలచి హాచ్చు 
పచ్చ రాతీవెలవై లేట తుదలనుం 

జిగురించు శెంప్రరా చిగురుగుంపు 
నందునందులయందు. గందళిం చిశయట్టి 

కట్టాణిము'త్యాల కమ్మ సిరుల 
నైడూర్యముల తెర వలిదెనియకు మూంగు 

కప్పురా తేంట్ల యం కారసరణి 


శీ. కరణిందనరారు గాయనీగానతొన 
మొనమొనితనవసుభా మధురిముముల 
జీవబంధంబు గన్న విచి.తచిిత 
రాజి రాజిలు నోక సౌధ రాజనుందు 


శ్రీరాజనోపాల విలాసము శీర్‌ 


మ. త భుకున్నిద్దపుం దారవ[జములచేత ౯ మించు సైయంచులకా 
వలగోంజెక్కి న కెంపురాపలకమిన్నల్‌ జాజుపాకైల్‌ వలెన్‌ 
విలయంగాొ వెల వేని రత్నముల నంటే వింత యా తిన్నెపై 

రై 
కలకంఠరీవుణి దూలిరాక మడి నాకాంవ్నీంచి కకూర్చుండంగన్‌ ॥ 


గీ, ఎల్ల గరితలు తన జూడ లెటుగ(కుండ 
జారభావంబు మదింగోరు కెెకికడకు 
భదచెంతకు నంపిన |పౌఢదూతి 
నెమ్మిమిా జంగ వచ్చి వినీలితోడ,. 5 


మ, తొగరారాతెగమేడయోవరుల జోతుల్‌ తేటనిద్దంపు లేం 
జిగురు న్వె న్నెలచల్వచప్పరమునళ చిన్నారి పూగుత్తుల౯ 
నెగడం జేయంగ చాటనుండి వలి బేనెల్‌ చిందు చందంబుక కా 
చిగురుంబోడి మురారిం జేరి పలికె౯ా జిత్తంబురా నత్తరిన్‌ 6 


గ్‌, స్వామి ! యెంచిన కార్యంబు సఫలమయ్యె 
నచట సంకేతమా యానతీయవలయు 
ననుచు బలికిన కెౌరియు ననుచు వేడ్క. 
నల శుకాలాపతోడ నిట్లనియె నపుడు, 7 
చ, కలికిరొ ! సీను వచ్చుదనకకా సురపాన్న లపజ్జ గొజ్జగుల్‌ 
వలగొను లేటమంచు తెలివాశలచంతల మావిమోకల?ః 
మలకలుగాంగ నల్లికొను మాధవికాలతికల్‌ మరందముల్‌ 
చిలిశెడు పున్వచప్పరము చెంగటి యాపొదకింట నుంజెదన్‌, 


క. అని ౫సబుతుగ సంకేతము 
వనజాశ్షికీ దెలిసి పోయివచ్చెదవా ? నీ 
వని యనిచిన 'నవ్వనితయుం 
జనియెం జెలియున్న శేళిసొధము కడకున్‌, 


ps 


46 శీరాజనోపాల నిలాసము 


చ, చని యలదూతి యనవ్విక చసారసలోచనం గాంచి యచ్చ టకా 
వనజ మృణాళ చం[ద్ర హిమవారి పటీర లతాంత సంతతుల్‌ 
గొని యుడిగంపుంజేడియలు గొందజు సందడి సేయు 

చుండగా 
చొినరున( జేరనేంగి మది నెయ్యము తియ్యము దోప నిట్లనున్‌ 


మ, “లలనా! చక్కె_రవెట్ట వే” యనుచు చిల్క_ల్‌ సారెకుం బల్హణా 
నలరుల్‌ (క్రుమ్ముడిం "జేర్చుమంచు. జెలు లంతంత౯ నిను 
. 'న్వేండంగా 
జలకంబన్నను భోజనంబనిన -వేసారంగ నేకార్యమోా 
కులుకళ్‌ జవ్వని ! నన్నువంటిచలి నీకుంగల్ల నిం లేటికిన్‌? 11 


చ, వెలందుల నాతంకోలు మరి వేలకొలందుల వారిలోన నన్‌ 
దల(ఫున నిల్పునా యని వితాపిత యీవెత. జింతసేయ.గా 
వలవదు; నీపయి౯ వలఫువాండని నమ్మికవుట్ట గట్లగాం 
బలిశదనమ్మ యీ కనకపంజరకీరము సాఖ్నీగాంజెలీ! 189 


క, సమయోచిత శృంగారము 
నముచిత ముగ బూనవమ్మ ! సొరనముఖ ! నీ 
రమణుడు నాతోంశెప్పిన 
సమయస్థలిం జేర నిఫ్రజె చనవలయుంజుమో ! 18 


స్కీ వొలముసాములటంచు. గూడిరాకుండను 
బాదాం దము లం బరివారింపు 
ముగి.లిమొ_త్రమటంచు మూశసేయకయుండ 
గీలుగంటునంజేర్చు మేలిముసుంగు 


శీరాజగోపొల విలాసము 47 


వెలందినన్నెలయంచు “వంట రాకుండను 
తళుకుంగన్ను లం జూపు బెళకనీకు 

మనుంగుజుట్టముటంచు నంటి రాకుండను 
చన్నులం బయ్యెద జూణునీక్ర 


. మనుచు 7 సేసి నవచం[దికా ధముగను 
0 బా 


హాంసశేకీ చకోర రథాంగకులము 
లనునరింపక యుండ నుద్యానమునకు 
జలంత. దొడొైని వచ్చెను నేర్సుమోలణు, 14 


అంతం బతియును నచట నక్కాంతనంత 

నెపుడు చరాచెద ననువేడ్క_ లిగురులొత్త 

నల వనంతుని నగరికి నలరువిలుతు. 

జేలస విధమున వనిపీధి శేంగందలంచి, 15 


* జాతుసిగC బూపుశుత్తులు చక్క ౯జెరివి 


దండ వేడండగమన కై దండయొసంగ 
తరుణి యొక్క- త పాదావదాన యనలో 
డిగ్గునను లేచి గద్దియ డిగ్గి యపుడు, 16 


పరవంజికెలయశులC బంజకీరమ్ము 
| లెచ్చకించిన జూచి వెచ్చనూద్చ 


నెమ్మిబోదలు చెంత నెమ్మిలాన్యముజూాప 


వెగడువాటున మారుమొగమువెట్టు 
మణిజాలకము ల మలయ౦పువలీగాడ్పు 

సొలయుమార్లంబులు తొలగి యేస 
సిగజాజునరపిరి చెంగల్వ మొగ డల 

వలగొను తేంట్లకు కలంగి నిలుచు 


48 శీరాజనోపాల విలాసము 


గీ, నిలిచి మదిలోన చేమేము తలంచు, తలంచి, 
యెచట *కేలౌద నిఫుడని యొంచు, నెంచి 
బలిమి దనుందాస యొకకొంత తెలియు. 'ెలిసి 
చింతతోడుత నెలందోంట చేరి యందు, 1/7 


చ, మలయతటీ పటీరతరు మాంనలసౌరభ భార మందనం 
చలన సమిీరలోల జలజాత సుజాత పరాగరాగ నం 
కలిత మనోవారా_స్తరణకాంత నిశాకరకాంత వేదికా 
తలముననుండి యవ్విక చతామరసావీ.. దలంచి నెమ దిన్‌, 


ఉ. కవు లా సురటిగాడ్సుబంచే ముక రాంక శేళిమెః 
(గ్రమ్మిన ఘర్చ వారికణికల్‌ హరియింవుచు సేదదీజంగా 
ఘమ్మను మోావిపానకము [గమ ర నిచ్చి ఫునారతి[కియన్‌ 
సమ ద్‌ మందంజే ము నలసారనలోచన. గూడుటున్న డో? 19 


మ, కలయం|గుయు డి ఏడి జూజెడుకురుల్‌ గాటంపు పెన బ్బుగా 
వలపుల్‌ (గమ్మంగ రాలుపూలు కరక_వాతంబులై నిండ, మై 

_ బులకల్‌ వుట్టంగంచేయు నూర్చువలిగాడ్సుల్‌' మించ 
నింకెన్న (ణో 
కలకంరఠీముణి పంచసాయకని దాఘంబుందొలంగించుటల్‌. 0 


&. వెన్నెలణగాయ నాయురము ఏప్రనంజేరంగ నొ త్తగిల్లి తా 
జన్నుల తంబురా నిలిపి చల్లంగ నాపయి పంతువాడుచు౯ా 
తిన్నంగ నర్థముల్‌ తెలుపు తీరున మర్శముసోంక పొడి శే 
కన్నుల నవ్వునట్ట కలకంఠినిం గాంగింటం 'జేర్చు "అొన్నండ? 81 


శ్రీరాజనోటాఅ విలాసము 


గీ, విరహీజనముల వై 'వేంటవెడలు మరుని 
జిసరు(గండెలు కాంబోలు చెలువ:మాపు 
లందు గట్టిగ నంటిన యట్టి నాదు 
మనసు మరలక యున్న. 'దేమనంగనేర్తు ? 


సి, వలకారిమూాపులు చెలిపెను భావంబు 
కలికి యేమోకాని పలుకదయ్యు? 
నిజుకుగుబ్బలచాయ 'లెదురుకోలు ఘటించె 
పడంతియుేమో యోరపాటుసేస? 
ముసిముసినగవు సొంపులు సేద ేన్చెను 
వెలది యేమిటికినో వెతలంబె్యై? 
ననురాగమెంతయు గనుపీంచె వా తెణు 
శబవయేమోా నమ్ముతించదయ్యె? 


గీ నేమి యనవచ్చు నక్క_టా | మావుకీన 
నమనమయజాత భౌవనా సాహాచర్య 
కందళనో హా సన్నావా ఫఘనఫఘనా ఘ 
నాంత విద్యున్ని శాంతంబు లింతి నటలు, 


గీ, కలువ విరిదండ సారించు కరణినున్న 
నున్న తా మోదమున౦ చేలియుంటి గాని 
బాలచూపుల వెంటనే వాలుదూఫు 
లించువిలుకాండు సంధించి యేయుెటుటు గ? 


గ ఎఫుడువచ్చునా యిచట కయ్యిందువదన 
ఇంతతావమున మాటకు హేతువెద్ది ? 
వయుపాయంబుచేత సీశేయి గడచు 
ననుచు జింతింపుచున్న ట్టి యవనరమున, 
4 


22 


28 


24 


శస 


50 శీరాజగోపొల విలానము 


చ, కొలకొలమంచు నంచగమి గొబ్బున నాసురపొన్న గున్న లకా 
వలగ్‌ ను కన్నెగ్‌జ్ఞయగుల చై వునయటాజెడు మంచుగాల్వ చెం 
తల గుబురై న (పపుటనంటుల నంటుల జల్వలూజం చెం 

గ లువ కొలంకు చెంగటను ఘవ్మను పూంబొదరిల్లు చేరినన్‌ 26 


“క, కలకంఠి యచట నుండల 
కలవాంనలు ముద్దునడలం గలిగిన సొలఫుం 
గులుకులు నేర్యం జనియెను 
సలికించెద నింతి ననుచు. బతియిట్లనియున్‌ , 27 


4, నేరముగ లై నేని మది నిల్లకు మేందలంపంగ లాతినే. 
వారణరాజయాన! యనివారణ నీవొక శికుసీసినం 
గారవమంతకన్న మరికల్లునే ? ఉటార యట్ల శీలికాం 
తారలతాగృ్భృవాంబున వికావిత నేంటికి దా నేటిశే? 28 


ఊఉ, కానకయుండ డాలసటలుగా మరినేరుపు, కన్నవిము టకా 
మానిని ! డాంగియుండుట చమత [బ్రతియే? కృతింజేసి నన్ను నీ 
యాననచం[వ్రచం[దికల యందము చందముచూపి మన్మథ 
గ్లాని యడంప కిప్పుడు విళంబముగేసిన నిల్వనేర్తునే?! 29 


&, జవ్వని యివ్వనిం బొదలచాటున నీటునం బల్క_కుండుటల్‌ 
నవ్వులకో నిజాలకునొ నాయడ నీవొక తప్పుంగంటివో? 
చివ్యలుగోరి నీచెలులు సేసిన సేతలొ? మొననేమి! యా 
వువ్విలుబోయ 'యెయ నిటంబొంచెను వంచనయీల? మేలవే! 


గ, వింతవాండనె యకట! నీవింత యలుగ 
కోఫనా! యేల ఛాలు! సీకోషనటన 


శీరాజనోపాలవిలానము ర్‌ి 


రమ్ము నీగుబ్బచన్ను లురము గ్ర" జేర్చు 
నానవూనిన వలరాజు నాన నీకు, రీ] 


అని యనురాగము మోజుంగ 

వనజాశ్షు(డు సరసవాక్య వై ఖరిం గల్లీ 

వనకుంజ పరిసరంబున 

ననునయ మొనరింప్రుచున్న యంత టిలోనన్‌ , 88 


కర్నాటకపుతీరు గలనిక్కుకొప్పున 
నవదరించిన నన్నజూదినరుల 
గుత్తంపు వలిగబ్బి గుబ్బచన్నులమాంద 
నసియాడు ము త్తేీలహారములను 
రవికపూనినయట్టి రహివహీంపంగమేనం 
దనరారు చల్వుగందంవుం బూత్‌ 
నుదుటు 'లేజూబిల్లి యురపొందు నుదుటను 
దీర్చిన కేపురంపుం' దిలకమునను 


గీ, ములచి చిగురించి యంతట మొనయనల్లి 


ట్కు, 


పూచు వెలినిగ్గు తీవెల (పోదిగన్న 
పండువెన్నెల లేటలు జె (చెలంగు 
రై 


మలి తెలిసాలియ ముసుంగు మించునించ, .. రికి 


వెన్నెల లేటయో? -చెజుకుపల్తుని గల్పులపువ్వుంగోల యా? 
కన్నుల(గానుపించు |త్రిజగన్నుత మోహనమం్యత్ర విద్యయో? 
మన్ననంగన్న యన్నలువ మాన ససృస్టీయొ? యంచు 

' నెంచంగా 
గన్నియ ముద్దు నెన్న డలం గానసియాఢడంగ నిల్ఫె నయ్యెడన్‌ , 


వ. 


డ్రీరాజగోపాొల విలానము 


గుబ్బచన్నులు కేలగనార్చిపట్టకమున్న 
మిసమినల్‌ కై దండ లొసలగందొడలా 
వాతెజలేనియల్‌ వలవీంపక యెమున్న 
చవులంతకంతకు సందడించె 
నుక్కువతో జేరి మాటలాడకమున్న 
మున్నాడుఖా వంబు మొలక లె త్రై 
నిండుగొలిటంజొక్కి. యుండు నంతకమున్న 
యంగంబు మిగుల నువ్చొంగుచుం జె 


పల్ల వాధర పొదరింటి పజ్జనిలిచి 

చంచల కటాతు పాత సంజాత హర్ష 

బంధురసవర్ష ధారాతి పరిభయమునం 

బతికి ననురాగలలికలం బాదుకొల్ప,. లిక్‌ 


జల్లున మైయబులకింపల 

నుల్లం బనురాగజలథి నోలాడంగా 

పల్ల వపాణిని లలనా 

పలవసాయకుండు చూచె (పమదం జెనగన్‌', 86 


అమృత రనధార మనసార నానుకరణి 
తళుకు నంపంగిదండ మై దాద్బునరణి 
కాంగిట బిగించి వెన్నుండు గారవించి 
నిలిపె విరినజ్ఞ. దనచెంత నెలంత నంత, ఫ్‌ 


స నానలుదీర్పునట్టి వచనంబుల శయ్యకుందార్చు పల్కు-లున్‌ 


నూనమున్గాటు మాటలును మర (ృములన్‌ వెలిందేద్చ 
సుద్దులున్‌ 


వ 


శీరాజనోపాల విలాసము = ర్‌వ్లే 


-జీనియలూజునారజపుతీదడల వింతరహ:ః[పసంగముల్‌ 
మానసికమ్ము లై చెలలగె మానినికిన్‌ మధుకై టభా8కిన్‌ . 88 


నరనంవు బలికింపు సరణుల నడలించి 

యు తర (పత్యు తరో కులెల 

అలల Mer టో ప్పట్‌. 

చిజునవ్వు కేటలచేతశే (ప్రకటించి 

మనసులో: గలిగిన మవుత లెల్ల 
గాటంబుతొ నిండుగాంగిళ్ల వివడించి 

(పబలానురాగ నంపదల నెల్ల 
వోముమోమునం జేర్చి ముద్దాడుటనుబెల్పి 


కలయికలోలుగు నాకాంకు లెల్ల 


వచనరచనాదికముైన వై పు'లెల్ల 
బరివాడించియు నుల్లంబు పల్ల వింప 
| య య 
నమయనముచిత సురత(ప్రసంగరీతి 
నంగన6ం గరంచె నల మోపానాంగుం డపుడు, . తం 


, వారియించెే వారి బడలిక 


పరినర .కాసారతీర పరిచిత వాంసీ 
సరుదంచల హాతి చంచల 
సరసిజదళ తాళవృంత జాూతానిలముల్‌ = 40 


శీళ్లీగ్ళృవాములోవ శకలయశున వెన్నెల 
బయట శేళాకూళిపజ్ఞ పసిడి 

చవికబవంతిలో జలసూ తములనుబ్బి 
దుముశెడు "పన్నీటి ధూ(మములను 


ర్‌ 


శీరాజగోపాల వీలొా సము 


పాడమెడు చలువచేం (బొద్దొకవింతంగాం 
బొదవెడు గొజ్జంగి వావదలయందు 

చిందు లేనియకునై చిందులు  దొక్కుచు 
మెదలెడు గండుతుమె ఖ్ఞదల రొదలు 


న్‌, లక్షణానుకవణా వేమ లత్యులవ్యు 


మదనమాం|తీక మోహనమం[త్రమగుచు 
మదనజనకుండు మదికి సముదవముసేయ 
చేడ్క-తోనుండె ళళి కొంత వేదినంత, ‘41 


జారిణి - లవణ 


ఉ. వారము నేండెయంచు యదువల్లభు రాకను నోరి లతణా 


సారనగంధి శేళిమణిసౌధము తాంగయిసేసి వేడుకకా 
హోరపదాంగద |పముఖవారిణియె తపసీయమందిర 
ద్వారమునందు నిల్వ నొక వారిజలోచన చేరియిట్ల'నెన్‌, 42 


క బంగారానకు వ న్నె వెట్టినగతిన్‌ పద్మాశ్లీ! సీమేనిసై 


సింగారంబు చెలం” శేళిఛవన (శ్రీసంవిధానంబులుక్షా 


రంగ మించెను నాథుండేమిటికింగా రాడంచు చింతింప కీ 
సాంగత్యం బొనరింతు నంచు చెలియుత్సావాంబు సంధిల్ల తా 


. కొనగోర మయొగలిశేకునం గమ కస్తూరి 


వలపువక్క_ణచీటి (వ్రాయవమ్మ! 
మచ్చికతో 'జేరిమాటలాజెదనై నం 
బలుకుదోడుగ చిల్క_(బంపవము జ్ర! 
అతండు సీవును రహన్యంబున గుబుతుగా 
బలికిన బలుకులు చెలుపవమ్ను! 
తొనుజూచి నటువ లె తరిణింజబాూాడ మటంచు . 
నిచ్చిన యుంగర మియ్యవమ్ము! 


శ్రీరాజ గోపాల వీలొ నము bt 


గీ, రాజగోపాలు-డన్నింట రసికండాను 
నయిన బెలి పెద నానేర్చు నతిశయిల్ల 
నతని చిత్తంబు నీభాగ్య మైక్యమంద 
మందగజయాన! నమ్ము ముమ్మూూటికిపుడు. 44 


క, అనవుండు నెచ్చెలి గనుగొని 
వనితామణి చిలుకతోడు వలయునె? నీవే 
చనినం గార్యంబగు నన 
ననిపించుక జనియె జచెలీయు నలహారికడకున్‌ . 45 


గ్‌, కోటిమన్నృథ లావణ్యకోటియెన 
' వల్లవీజారు ముందర వచ్చి నిలిచి 
మందమండాకురంబుగ మందగమన 
పలికె బలుకుల: గపురంపుంబలుకు లొలుక, 46 


ము, తఠుణీరత్నము నీదు రాకలకు సాధద్యారభాగంబునం 
జరియింపకొా ముణిహంనకారవము సాజాత ఫ్రంబునంగేళికా 
సరసీజాకరతీరబారులగు నంచల్‌ వెంబడించంగ ని 
ర్భరసం తాపము జెంద కుండ ననుకంపః£" నివు గావందగున్‌ , 


చ, అరవిదలన్న6 జూచుటకు నైనను నమ్ముతి సెయనట్టి యా 
నరసిజచేత బంగరువుచప్పరమంచము చంచలాత్షులకా 
సరిగ నలంకరించుండని సారకుసారెకు నెచ్చరించి పూ 
సరముల నిచ్చు సీను రభసంబున నింటికి వచ్చు వేడుకకో, 46 


గీ, ఎదురుకూచుచు సీరాక కిందువదన 
కమ్మకస్తూరిచే తిలక్రంబు దీర్చి 


క్ష్‌ కీ రాజగోపాల వీలానమః 


భావిమన ప థనం౦గర (వొఢవిజయ 
కారియెనటి యల చిక్కటారి యనంగ, 49 
ల 


చ, చెలువుండ! నీదుభావరసచి.త్రము 'నేర్పులు మోజు (వాసి యా 
శకెలకుయన వింతపింతగ లిఖించిన యాత్సవిలాసభావముక్‌ 
జెలులు కనుంగొనంగ నునుసిగ్గున నవ్వుచు కేటచెక్కులం 
దలమికొనంగ నున్న చెలియందము లేమని విన్నవిం చెదన్‌. 5 


నీ కనకప్మాతీకలం బంకజరాగ దీపికా 

కలికల నార్మాతికల నమర్శ్చి 

మణులసంబళలతో మగరాలబాగాల 
జరణులు త గనడపంబుగట్టి 

మల మంపువలిగాడ్సు 'మొలకలుచిగిరించ 
నలరు వీజనములు నలవరకించి 

ఘునసొరమృగ మద గంధసారము ల 
ఘమ్మైనం గలపంబు! గలయంగార్చి 


గీ, మలయు రతనంపు కీలుబొమ్మలనుగూడి 
పడతి నడయాడు మాకు నేర్ప్వజబుపందరమె? 
యింతియిది బొమ్మలివి యంచు చెజీంగి వేడ్క. 
చీవసేయించికొనజాణ వీచె జగతి, రే 


fs సొలప్రుల నీదు రొకలనుం జూచు మృగేతణ వాలుచూపులం 
గలువల తోరణంబులనుం గట్టినకై వడి సౌధమార్లమున్‌ 

'జెలణపచునుండ మున్నె కయి స్తేయుటగాంగ (బసాధికామణుల్‌ 
పలుకంగం జూచి నవ్వు మణిపంజరకీరము లెల్ల గేరుచుఖా, 59 


చ, 


గేం 


శ్రీరా జనో పాల వీలోసము 57 


కెలయున జిత్రమందును లిఖంచిన న్మీ పతివింబమందమై 
నెలకొని నిల్వుటద్ద మొక నెచ్చెలి చేరంగంజూచి దన్వ్యునం 
జెలువుండు వచ్పైనంచు. గయిసేయుచునుండి విభూాహషణావళుల్‌ 
నెలవులు దప్పంబూను రమణీమణి త త్తరమేమి చెప్పం, కరి 


. తలీరులు వాతెజుక౯్‌ విరులదండలు చూపుల నాణిము ల్తెముల్‌ 


పలువరుసక్‌ సరోజములు పాదయుగంబున మించుటద్దముల్‌ 
తళుకుమెజుంగు. జెక్కులను. దా నవరింపుచు నీదురాకనై 
క లకి (పసాధికామణుల కన్న నలంకృతింగూ ర్చె మేడకు౯, 54 


ముగముసోయగమువేం బగటువో మోటిన 
యలనాంటి పగదీ రు ననియె విధుండు 
కులుకుంబల్కులచేత నలుక పుట్టించిన 
యలనాంటి పగదీ రు ననియెం జిల్క 
ముద్దు నెన్న డలచే గద్దించికదిమిన 
యలనాంటి పగది ర్త ననియె నంచ 
నెజిగొప్పుకప్పుచే నెజిదప్ప దరమిన 
యలనాంటి పగదీ భు ననియెంజేంటి 


గీ వల యొకవూట మాటల నించువిలుతు( 


'జపుడు సెలవనునని మదినెంచియున్న 
ఇ 
యతని బలగంబు నెల్ల నిట్టట్టు సస 


రామశణేలర 'యేలశా రాజనములు, ర 


గీ. అనుచుంబలిశెడు దూతితో ననియెవిభుండు 


సారసాశెకు నిట్టులో సారసాతీ ! 
ఇంత దెలుపంగ వలయునే! యింతికొణుకు 
నిపుడె వచ్చెద జనుమని యెనక మెనంగ, 56 


ర్‌ 


కీ రాజగో పాల వీలూాసేము 


వీ వికినిగ్గు వెలింజిమ్ము ఏంత ఈర రుమాలు 


మోందము_ల్తెపుతురా మించుమించ 
మెజుంగసంజామనచాయ మేనిపె నెతావు 
ర ma.) 
లడరం గుంకుముగంద వొడియలంది 
జూరికట్టనయట్ట నరిగె దుప్పటికొంగు 
వామాంసమున వల్దవాటుమవై చి 
సె గోవకంపురాపలక చెక్క_డముల 
వెలహెొచ్చుక డియమ్ము లఅలలవరించి 


గ్‌, వ(జమాణిక్యమయ బహువలయ రుచులు 


రహివహింపంగ తొరహారములు పూని 
మురువుచెవిచెంత నొక వింతమురుపుచూప 
మేఘవభుండు చెలియున్నమేడ చేరి, ధ్‌? 


శా లీలామందిర శిల్పకల్పకలనాళీలోక మాలోకన 


(శీలాలిత్యము మోటు నత్వరముగాం డెంతం జరింప౯్‌ సరః 
శీళీహొంనము లాత్తనూపుర రవాక కృష్ణంబులై (కుమ్మర 
నాళీకేకుణ విభ మోచిత విధా నై పథ్యముల్‌. మాలి గక. 538 


క. తనరాక శకెదురుచూచుచు 


కనున దరహాస చం! దిక లం ఖై ౧జిలుకళా 


గనుంగొని యప్పుడు వారియును 


మననిజ సంచాల్యమౌన వమూనసుండగుచున్‌ , 59 


చకితసారంగలోచన సరస కరిగి 

వెలయ ఛభవనాత $ శృంగారవిభవములను 

మీలుమేలునం దనమోా౭ది చమేలుంబెలుపు 

నిందువించాస్య త డం చానిట్టులనియె, 60 


శ్రీ శా జనోపాల విలాసము తీ 


మః కలకంఠీ! యపరంజిమేడకు నలంకారంబు. గావించు చె 
చ్చెలులకా సాశెకుదూర నేమిటికి? నా చంత౯ా దఠాపాంగముల్‌ 
సాలయళకా నీవొక్రవమూర చూడ నఏియే సొంఫుల్‌ వినాళింపంగా 
నలరునా _త్రములై దుకూలలత'లై హారంబులై మించవే 61 


శా సింగారించుట మామశకాగమకుభశ్రీ సిద్ధిశై కాక యా 
బంగారంపు మెటుంగుదీవెఒకుం CEI క కీ న్నించు. నీ 
యంగం బంగజురాణి రత్నములబొమ్మా! క్రొమ ఖై! సీచంచలా 
పాంగంబుల్‌ పచరించ సేనలిడె సుప్పాణుల్‌ ముణుల్‌ 


చిందగ౯, 62 
శ్రీ, అంగన! కై సేయుచు భవ 
నాంగణమున నున్న వనుచు నప్పుడె వింటి౯ 
బంగారువంటి “మేనికి ॥ 
సింగారము 'వేజెకల బె? శీ తాంశుముఖీ! 68 


చ, అని నరసో క్తులాడి దరహోనము కళ౯గెనలంది గూర్చంగా 
మనసిజ రాగమగ్న నిజమానసుండై. నెలరాల నంతన౯ 
మినుకుల సీను బంగరువుమేడక డ౯ బువ్రచప్పరంబులో 
ననుపమ రత్న వేదిపయి నంగననుంచి మనోవారంబుగ౯, క్రిక్‌ 


శా లోలాశీ.! విను నీకటాకునరసాలోకంబు లోకంబునకా 
గాళిందీసవిలాన వై ఖరుల జోకల్‌మించె నావల్ల భుం 
జలీలావతినాథుం డన్యనతి. దానాత్శం(బ్రశంసించినకొ' 
డా లోనల్లిన నల్లనేంటికని దాన వై౯ విభుండ తరి, 65 


A క్రటులమాటల సెంబడి నేకశయ్య. 
' . ఏీిరవాతొఫంబు మిగుల నుద్వేలమైన 


60 (శ్రీ రాజగోపాల వీలాసము 
మదనజనకుండు నప్పు డమ్మదవలియును 
తలంచి రీరీతి తమతమ తలంఫులందు, 66 


ఉం చీటికిమాటికల్లి తమచెంతలనున్న నఖీజనంబు నా 
నాంటికి (పేవుబంధముల నర్శములంగొన వై చినేప్పనం 
గూటము నంఘటింప జత గూడిన వారలంేరి నెమ్మది౯ 
నాంటిననాంటి సెమి సై నెజనమ్మిన స్టున నింతపుట్టునే? 67 


మ వలగోంబన్నినంబూవు చప్పరము[కేవ౯ా మించు నెశత్రావికిం 
గలయంగుమ్మరు గండుతు మెదలు రాకల్‌ గాంచి 
యామన థుం 
డలుకల్‌ మాన ౯జేయుదూత్య ము విధంఖైతోపసం'తాసముల్‌" 
చెలగ౯్మున్ను గ గుట్టువీడుటకునై చింతీంతు రన్యోన్యముక 


చ, సరసతమిాజంా విరులశయ్యను నెయ్యముతోడ నున్నవా 
రిరువురు నంచు జిత్తమున చెంచు నఖివముణు లిప్పుడక్క_టా! 
విరవహానితాంత వేదనల వేంసట నించుక యీనెజటుంగ 3 
వ్వరు మరు పెట్టి సేయు విధివంచనలం దొలంగింపచే ర్తుే?, 69 


ము వలిదిచ్చోనిక మాకు నెచ్చెలులుసేవల్‌ సేయ నీజాళువా 
తళుకుంబొమ్మ లె ఇవాలునంచు వది మోదంబంది యేమున్ననీ 
కలకల్‌ పుట్టినయట్లి పట్ల మరి యాగాదంచు బోధించంగా 
వలయిల్‌గావసి యెన్న వై తిమివి యెవ్యారింక వారింతురో |70 


గీ, కలికి చిలుకలంజదివించి గారవించి 
(పోడలనుంటేసి దూత్యంబు జూాడంటబెలిప 
యున్న బట్టున నూరకయుండె ఏంటి 
పతుపాతొ లటంచును బల్మ్యదగుని? 71 


శీరాజగోపొల విలాసము 61 


'మ, తలిరుంబాన్పులు పండువెన్నెలలు నె_త్తంబుల్‌ 
లతాగేపూముల్‌ 
చలిగాడ్సుల్‌ పారియించు తాపమునియెంచ౯ వీటిచే 
మించ ను 
జ్జ పలనం తాప భరంబులేమునుచు చర్చల్‌ సేయంగావచ్చు దు 
ర్లలితుండై వలరాచ వేల్పు (ప్రతికూలత్వంబు వాటింపలగ౯72 


చ, అలుకలు పుల్రై నేమిటికి నక్కట! యక్క-టికంబు మాజంగా 
పలుకకయుండనేల యని పల్యగజూతురు చూచియంతలో 

 నెలకొను మానగారవము నిల్పంగనిల్తురు నిల్చి యాత్మలోం 
గలయుదు రింతెకాక పలుకం గమకించరు మంచి యెవ్యరు౯ థి 


చ, మలయసమోరసంగలతిని మైగల ఆావులుగూడి సె పయి 
మలయుచునుండ కూటమి దమిం దలపోయుచునుండి తోడనే 
తొలలణిన మీనికాంకలనుం దూలుట సోలుట దక్క. నక్క_టా 
జలమునుం బూనరింతయుం [పనన్నత కోపభరము  లెట్టిన 1174 


ద, తలచినయట్లులెబను ముదంబున ముద్దులు గుల్కు- 
లు ౧౧ © 
పల్కు లక 
బలుమరుం బల్మి_పల్కి. రనభావముచే నరమోడ్పు కన్నులం 
గలరవదంపతుల్‌ మెల'గగా మరి కన్నులజూచుకెట్టు లీ 
తెలియని మూంగయల్క_ కడ లేలుటలెన్నటికింక దై వనమా! 


ఉ. పాలునునీవ నేర్పజచి పాలు గహించిన యంచలట్లనే | 
మేలునులీడు నేర్పటుచి మేలు గహింపుచు వేడ్కనుండి యే 
వేళల నల్లునట్టి యవి వేకులనన్యుదుమట్టిపట్ల ఛా 
నాలిన్నవేమడిందం బగవాధలంగా డెను దైవమక్కటా! 74 


62 


శీరాజగనగోపొల విలాసము 


చ, మొలిచినమోహభారమున ముందర నంత బియాను 


క్ర 


లాపముల్‌ 
బలికినయట్టులై న తమభావముల న్నెలకొన్నగూర్మి చేం 


'దొలుతటియల్క_ల౯ మజుచి తోడనె వారు రసాతిళేకతం 


'జెలంగిరి మాధవుండపుడు చి త్తమునక్‌ ననలొ త్త వేడుకన్‌ ,77 


నేర్సుమాటల మచ్చిక లేర్చరించి 

చూపు వెంబడి వలఫుల సోనగురియ 

చికిలిక్రొవ్యాడికొనగోరు చిబుతసోయ 

లంది నొకకొంత గిలిగింత యంకురింప. 78 


: మనసిజశా(స్రుమర్త ములు మాటికిమా టికి నేద్చమాజంగా 


జబునశువలందు డెల్పుచును బింకపుజంశెన వాండిదూవులక్‌ 
మనములయందు సందుకొను మచ్చిక పాచ్చంగ నిండు6గాగిటన్‌ 
వనరుహానే తి చళ్ల యదువ్ను భుం డుల్లము పల్ల వింపంగకా. గేమ్‌ 


ఆశ్వాసాంతము 
అవనీయా-చక వార్ష దాయి వసుధారాజీవ! రాజీవ స 
న్నవనాహార ౯ లత్యులక్షుణక శా నాసత క్‌! నానత్యమా 
ర్లనిరోధిక్నీ తిపావరోధిత మహో కాంతార ! శాంతారణ 
న్నవమంజీరనినాద మోదితమనోనాళీక నాళీకనా! 80 


ధారాధరలాలన దసి 

ఛారాదళి తారి ర_క్షథారాళ ధరా 

ఛారాటన భానిక్టిత 

ఛారాధర థై ర్య డానధారాధారా! రి 


శీ రొజనోపాలవిలూోసము 68 
కవి కాజఏి రాజితము 


(పతిగజవారణ భీకరవారణపాటిత వారణశృంగఘుటా! 
తతపురకారణ వైరివిడారణ దారణ కారణ సై న్యభ ట్రా! 
నీతిహితధారణ కృత్యవధారణ సిద్ధసుధారణ క్ష రభ టా! 
చతుర విఛారణ సద్దుణచారణ సంభ మచారణగాంగతటా! 


క, అపమానమానమానిత 
తపఫీయధేం[ద్ర సాం|దతరకాంతివుహా 
_నపనాభ్యాంత ధ్యాంత 
ద్ద) వ్రయూథా! “ముద్దుచం|దశేఖా” నాథా! 88 

స్ట ర్‌ స్ట 9 జ్య 

ఇతి [శీమత్కోళవా స్తీశ్వర కరుణాక బాక్ష లబ్బసిద్ధ సారన్వతనయ 
చెంగల్వ వెంకటార్యత నయ విజయరాఘవ భూప(పసాదాసా 
దితవివిధరాజచిహ్న చిహ్నిత భాగభేయ కాళయనామధేయ 
(పణీతంబై న, రాజగోపాలవిలానంబను మహా! పబంధం౦బునం 
ద్వితీయా శ్వాసము, 84 





(శ్రీరస్తు. 
శ్రీ రాజగోపాల విలాస ము, 
తృతీయా శ్యానము 
(శ్రీ గలితదానతోమిత 
లో కాలో కాంతరస్థలో కాలోక 
వ్యాకోచోత్సల శేఖా 
'రాశేందునరూప! విజయరాభువభాపా!. 1 
అవధరింపుము! నూత నంయమివరుండు 
శౌనకునితోడ సిట్లను శౌరియట్ల 
భ్మదలవ.ణం చలించి (పమదమునను 
మజీయు గరితలపై చాల మమతయుంచి, 2 
వీ పలబ-జాంబవతి 
* అంతట నా తపన. స్‌ 
కాం తారత్నంబు దూతికామణితో నే 
కాంతంబున౭ బలిశడు నల 
వింతల నొకకొన్ని వినెడు వేడుకతోడన్‌, న్‌ 


. పలచంగం బూసినట్టి కలపంబునం బుట్టిన వింతవాసనల్‌ 
ప్రాం న పూంబొదలకుక నెజళ్తావుల సొంఫనింపం బె 
వలిపెపు దుష్పటీవెజుంగు వళ్లెడవై చి యదూద్వహుండు దా 
సొలపునమావి లేంజిగురు బొంపపుసందులం జూచుచుండగన్‌. 
కలకంఠకంఠి యచ్చట 

చెలునుని వంచనకు. దనదు చి త్తములోనం 

గలంగచు మురుఖాములనచే 

నలనుట బడి దూతీతోడ నవుడిట్లనియెన్‌. ర్‌ 


శీరాజనోపొల'విలాసము 65 


శా, చింతానంతతిం జిక్కి. చెక్కిటిపయిం జేంజేర్చి చింతింప నీ 


అ 


క్రూ 


(పాం తారామునికుంజ పుంజములచాయ న్నిల్సీ నామాళ్షీ ! నీ 
కాంతుం దెచ్చెదనంచు 'వేవుదనకు౯ గాసింబడంశేసి తే? 
కాంతా! యాప్ప్ర లు సేయుమవూయలక లో.గాకుండు 


వారెవ్వ 6 
తగవులు తెగువలు విగువ్రలు 
నగవులు పై పూంతవలపు నయగారములు౯ 
మగువా! యీావగ లెల్లను 
మగవానికిం జెల్లుగాక మగువకు దగు'జే? 7 


తల్లడమేలో నీవరుసందప్పనటంచు ననేకనాయి కా 

వల్ల భుండాడు మాట నెజవంచన యంచు దలంచనై తినో 
హల్లక పాణి! యీవికచ హాల్ల కజాతపరాగజాతముల్‌ 

చల్లని మేనిపై సెకలుచల్లంగ నేగతి తాళ చే ధనే? 8 


ఎన్నండు నమ్ముతించు నింక నెన్న (డు న౯దయమిోాటయజూాచ్లు నిం 
కెన్నడు మాటలాడు నింక నెన్నండు కౌంగిటగారవించు నిం 

శకెన్నడు పుణ్య మెల్ల ఫలియిం చున? యంచు దలంచునాథుడే 
నన్నిటు చౌకచేసినను నాతిరొ! యేగతీ నోర్యవచ్చునే, 9 


అంచలనంచలుండ వులయానిలముల్‌ మలయంగ చెంగటకా 
పంచమవై ఖరుల్‌ తరులపంచం [బపంచముసేయం గోరుటల్‌ 
పొంచి మరుండు నన్ను సురపొన్నలకోరికి సూటిసేయంగా 
వంచన లిట్లు సేయదగవా? పగవారికి నై నక్క-టా!, 10 
5 | 


66 


నీ 


(కీరాజగోపాల విలాసము 


. చెక్కున మకరికల్‌ చికిలిగోరున[ వాయు 


అం 


ఈక, 


నపుడునాతోడ నేమనియె మున్ను? 
'మేడచేరువకుం దా మెల్ల మెల్ల నవచ్చి 

నను సన్న నేసి యేమనియె నాండు+ 
నిచ్చవన్నెలగాయ ముచ్చటలాడుచు 

నతిరవాస్యముగ నేమనియె మొన్న? 
నెలదోంటలోన నేయెల్లను విహరించి 

యకట॥! వేకువనె నేమనియె నిన్న? 


పలికి బొంకనివాండంచు. బలుకదెపుడు 

నింతలో ఏంత లోయింతి! యేమిపుక్షై? 

నౌాఠర[యా మోవానాకారుం డాచరించు 

మాయ లిటువంటి వందుశే మాయనిపుడు, 

చుగ వారికి గలగుణముల , 

మగువల వలపించు దనుక మమశకారంబుల్‌ 

మగువలు వలచిన విమ్మటం 

దగవులు మతి వేజెకావె తామరసాశీ.! 12 


కలలోన నె న నెన్నండు 
(= He 
పలుకులుజవదాంటకుండు సతికి౯ా నతికి౯ 
కలిగను సిలుగని నవతులు 
కలకలనవ్వంగం దాళగలనా! లలనా! 18 


ఎంతచేరము చేసి యేనియు నాచెంత 
నిలిచినగోపంబు నిలుపజేర 

చూపులలో వింతసాగసులు చిగురించం 
జూచిన వెగటుగా జూడనేర 


(శీరాజగోపాల విలాసము 67 


నాగడంబులు డాంచి యలివినయ౦బుగాం. 
బలికిన మరుమాట వలుక చేర 
మమతతో? దొలింట మచ్చిక లెన్ని యే 
ళు 
నెన్నినం గొదవల నెన్న నేర 


వనిత మొకతప ప్ప గావంగవలయు ననుచు 
నున్న నెటువలె గడింేతీ యుండందొడంలె 
వలచి నట్టుండి వలవని వల ల భునకం 


ra a ఆటల re we ఈ వశనననను న్‌ క Ee 


వలచినటువంటి తప్పు. నావలన. నిం తె, 14 





. అని పతిచేసిన వంచన 


కనువీంచును 'నేరమెన్నంగా నావేళ౯ 
విని వినయంబు నయంబును. 
బెన౭ంగాన నిట్లనియె పలీయ వి త్తరిలి కోక, 15 


వలచే కోకిల వాణి! యేబ్బుటికిలా వ్యాఖ్యానముల్‌ వి మరలా 
చెలయున్‌ వెన్నెలయుంపలెం దనరయగా నెయ్వ్టంపుం 
గయ్యంబునన్‌_ 
గలకల్‌వుట్టవొ ? శేరవో? తొలుత సీకాంతాళముల్‌ 
గంటి మే? 
కులక్రాంతల్‌ పతినేర్చు చేరముల కుల్‌ పట్టిపల్లా ర్తురే? 16 


గీ గుణము గోరంతగలిగిన కొండసేయు 


కనన న 
నెంత నేరంబు చేసిన నెన్నండెపుడు 
ఇబాడిచెప్బిన మనవిగా సం[గహించు 
రాజగోపాలు గుణమిది రాజవదన ! 17 


68 (శీరా జాగో పాల విలాసము 


ఉ, ఎంతతపంబు చేసితివి! యెంతటి వేలుపు భ కింగాల్సితో 
యెొంత్మవతంబు నల్పితివె? యెంతటిభాగము నంతరించితో? 
యెంతటినేోము నోచితివొ! మెంతటిచానము నాచరించితో 
యంతటివాండు నీకు. బతీయాటకు నంబుజప(తలోచనా! 18 


ద, కలకలు మోకు నెన్నటికి గల్లునొయంచు: దలంచి నేద్పగా 
నలుకలు పుట్టంజేయుచుం (బియంబులు వల్లి నయట్టి పిమ్మటళ౯ా 
వలపులు కొన్నికొన్ని కొననై చి మిముం జత గూర్చునట్టి యా 
కలికి వీసాళి జంతలము గాముగబే! గజరాజగామినీ! 19 

క. అనిపలుకు దూతి పలుకుల 
మనమునంగల కోపభరము మట్టుపడంగా 
తనరాకలు మదింగోరెడు 
వనజానన హృదయ మెజేంగి వల్ల భు(డంత న్‌, 20 


ఇా, (పోడల్‌చూచి నజీవచితముల సొంప్రుల్‌మించ 'నానానకా 
నీడల్‌ చేజెడు నిల్వుటద్దముల వన్నెల్‌ మిజు జాబిల్లి రా. 
గోడల్‌ కాంతల బింబనంపదల దిక్కుల్‌నింప లేగౌంపు రా 
' మేడం జేశను జాళువావలువ " (వొమ్మించుల్‌ దువాళించలోన్‌ , 


ఉ. అందు విలాసశేఖ యిటులాకృతిచే రహీ గాంచెనోయనం 
గసందనపుంబసిండి తళుకుల్‌ వెదజల్దుచు [కొ మెణుంగె యూ 


దమునందెనా నలరు నంగన చెంగట వచ్చినిల్సినన్‌ 
areas రనకందళమానసుండై ముదంబునన్‌ , 22 


శమకెంగోలు శీలగీలించి పట్ట 

సరసనున్నట్టి విరవాది చప్పరంబు 

చవిశెలోపలి వసిండిముంచంబు నందు 

పఏడలుసించిన శ య్యపై వెలదినుంచి. 28 


' వపను మాతకి అటా అమన 





శీరాజనగోపాల వీలోసము 69 


స్వీ పాన్పుపైంగూర్చుండి జాగాలొనంగుచో 
చేసోకుటకుం గొంతచి త్త గంప 
తనుజూచి మాటాడ ధవుండు. (బౌర్థి ంపంగ 
మాటలాడంగ నమ్మదిందలంచి 
నకినల బటువులు నరనకు దివియంగ , 
మొలచిన జిలిబిలి ముదుబలుకు 
రవళికం గెరలు పారావత మ్ముల మించు 
కలరవము ల మాటుగా నొకింత 


గీ, కలిసి తెలియదటన్న సందేసామలర 
చిగురుకెమ్మోవి ననలొత్త చిన్నినగవు 
జెళకుమూపులరాగంబు పెనగొనంగం 
(బమద పలికినపలుకుల [బమదమం దె, బశ 


ము. కలయం బరిన చూపుతూపు అెలగోల్లావించి వేమించి య 
య్య లిసీలాలక యుక౯ విభుండు తమి బాహాబాహీ బోరాడలా 
వలరాయండు (పసూనవర్థములకెవల్‌ వరాపినట్ల య్య న 


సనమ. గాని 


య్యలరుంబోడికి ఫొప్వుపిడిన వడి [కింద (కొవ్విరుల్‌ చిందంగ గ్‌, 


గి మాపుచూసును నరివోవం జూచియపుడు 
హృదయములు రెండుసరియాట నలుంగ వేడి 
గాఢపరిరంభ నం[భమ క్రై తవమునం 
చాయకుండీరి తద తోం; బతియు నతియు. 26 


క, రతిచాటువులను నిర్ధి త 
రతి నతి మనముగరంచి రాగముమోణన్‌ 
రతులం'బెలిచె ,యాహారి 
యతులిత స నాగాదగర్భి కక యడగుము?. ; ల్లి? 


70 క్రీరాజనోపొల విలాసము 
= ఖండిత మి|తవింద న 


స్స అల యెలదోంటలోన6. దరళాయతలో-చన. చేల్లి వేడుకన్‌ 
వెలువడి మ్మితవింద గడు వేండుకొనం దమకించు చేవ్సలం 
దలంపున నిల్చి యవ్విక చతామరసేతుణ -పెడిమేడం దా, | 
సొలఫునం జేరె రూపజిత సూనళరాననుం దొయ్యనొయ్యనన్‌ , 


“టి. చెక్కిటనోడులుక్‌ నిదురచిన్నెలు చూపెడి వాలుజూవులుం 
బుక్కి.టివీడియంబును గుబుల్‌ కొను మేను జవాదివాసనల్‌ 
శుక్కు_లుమాప మీన్‌ బిరుదు మొక్కమువోని విలానవై ఖరిం 
బొక్కు_చు వచ్చు నాయకునింజూచి కపాయిత లోచనాంత యె 


vA, వ్యెలంబయి మది వెలి. వినరిసట్ట 
కోపరన వెగ మొకకొంత కుదురుపజుచి 
చతురగావున నప్పుడా సరసిజాతీ 
పలికె నిట్లని హేతుగర్భంబుంగాంగ. లి) 


మ కలయం జాగరరాగరంజితకటాత్‌ శ్రీలు సాంధ్య| ప్రభ 
న్నెలకొల్పక సమయానుకూలముగ నీ నిద్దంవు లేంజెక్కునం 
దలచూ౯ నెలవంక దానిఃంగని యానందంబు సంధిల్ల గా 
బలుమారుం గరపద ముల్‌ మొగుడ సనంభావిం చేదా వల్ల ఛా! 


“ద, చెలువుండ! నీవ తామసముసేయుట కిప్పు డుపాయ భేదముల్‌ 
వలుకంగ నూవాసేసెదన్ర భావములోవిను [కొ తలతుకళా 
తిలకము వింతవింత వగ తీఠున దిద్దినయట్టి తీవ లే 
తెలిపెను నూకునెంతయు తేటపడంగ విళంబహేతువుళ. 8౨9 


శీరాజనోపాఠల విలాసము 71 


ఉ. లోలతనీవు నా మనసులోపల నెప్పుడు సంచరించలా 


ప 


నాలిజనంబు' నిన్నుందమి సచ్చట నచ్చట నుండివచ్చె సీ 
'వేళకునంచు. బల్కు. నవి వేకపుమూటకు. నోపమీంటికీ౯ ? 
డాళుము సర్వలోకవిదితంబులుగావె భవచ్చరి(త్రముల్‌. శీలి 
కలయం బెక్కు. లభుర ్ర వారికణముల్‌ (గను జంగ నొయ్యారపుం 
దళుకు న్నిద్షపు మేనిపై చిటులుగంధం బందమైమించ నూ 
ద్పుల నెత్తావికి గండుతుమెదలు గుంవుల్‌ గూడి వెన్నాడంగా 
భళిరా! వచ్చితి ఏవు వేగ, రమణీపాంచాల! నాప్రైదయన్‌ , 84 


నటనల్‌ జూ పెడి యూర్చ్పుదావులు, నలంతల్‌ చూపు 

వాల్‌ చూప్రలుకా 
చిటిలుంగంకువు [కొత్త లేంచఎవమటయు౯ ల్‌ ర్నాలక(శేణియుక 
నిటలాలత్యువిశేషకంబుగల యా నీలాలకంచాని యు 
త్క_ట మోహంబునం జేరవచ్చితివి వేగన్‌ నీవు నాపై దయన్‌, 


కులుకుగుబ్బల సోకు కుంకుమ కేఖల 
మైపూంత చేతను మాటి నవుడె 
గళమునం గనువించు చెలవంకగోరులం 
గంటనర౦ంబుచేం గప్పి నపుడె 
జడ(వేటు మరుపడం గడవన్నె బంగారు 
దుప్పటి వల్లవై చి నఫుజె 
నందిదండలుయొత్తు జాడల బాహోంగ 
దముల వూనికచేత దాంచి నవుజె 


. నేరుపరిహవౌదు వన్నింట నీవె జగతి 


_ ముదురుచందురుంగావి కెమ్మావి మింద 


నాంటనోొ ఎత్తిన పలుగంటి మాటుపట్ల 


| మజఫువచ్చిన నది నేరమా? తలంప. 96 


Cp డీరాజగోపాొల వీలాసము 


ఉ, వాసనవీడి వాడి సిగ|[వాలెడు పువ్వులు నిన్నమాపు మైం 
బూసిన యంగ రాగములు వూని రయంబునవచ్చి తౌర! మేం 
గాసిలియుండ నావిధమె క్రైకొని వల్లభ! |పాణవల్లభుల్‌ 
'వేనటనున్న నాయకులు వేడుకతోం గయిసేయనే కదా! 97 


ఉ. 'చాసలునేసినిన్ను నెడబాయను నెచ్చెలి! యీ|పభాతమం 
'ఛానలం బెట్టి వచ్చియిపు డద్దమ తిరి డానికన్ను నక 
వాసిలగ బల్కె-దిట్లు నెజవంచన సేయలగనేల) యార! యా 
బాసలవంటివే యిపుడు వల్కి_న'బానలు (పాణవల్ల భా! 88 


చ, జలథవానాభ! నాదు మణి సౌధముపజ్జకు వత్తువెప్పుడున్‌' 
వలగొన సంధ్య సివటులె వచ్చితివిప్పుడు పూర్వనసంధ్యగాం 
'జెలియగ లేక నీవది మదింగణియింపకుమో కొజంతగా 
కలయంయగ ఠరాగనంపదలు కన్నులర్యగవ్వు గ c 'దెల్విక ల్లునే? 39 


గీ. పచ్చిగాయమ్ము లీరొమ్ముపైని పాచ్చ 
మెచ్చి యారతు లీయంగవచ్చు నివుడె 
వెన్నుపై నున్న చెనకుల విధమయుయజూడ 
గెలుపునోటమి చేమియుం దెలియ'రాదు, | 40 


వమ, అల జావీల్లీకి పాచ్చుగాంగలి” నంధ్యా రాగ మారాగ మో 
తళుకునో యమున నొందకున్న చెటులొంద౯్వచ్చు నౌపమ్యుమం 
చలమన్నెమ్య ది చింతచనేర్చననె యాయందంబు చేకూర్చి యున్‌" 
భళిరా! తాల్చితివందు మించుగం గ ళాపొండిత్యమానౌనన్‌ 41 


వు, కలలోన రరభ్యలు bos వేళల గదా! కాంతుల్‌ 
తొమిం గాంతలక్‌ 
గలయంగాం గమకింతుశెందు నివు డుత్క_౦ఠాతి రేకంబులకా 


శఇశాజగొషఫాల విలాసము 7 


'వెలుకంచారంగ దిక్కులెల్ల రభసావేశంబునన్‌ వచ్చితీ 
తలవ్రుల్‌ వింతలు చకవాక్టేములచేత౯ నేర్చితోవల్ల భా! 42 


మ తెలివింజెందెను దిక్కు-లెల్ల నతినంద్‌_ప్తంబులై దీరి "కా 
జలజంబుల్‌ వికసిళ్లై కంచె జలజూతూ! నీదు వీమోూంబుజం 
బుల ని[చాలనభావముల్‌ చెలల చేసాయంచు సీవంచకా 
కృలకంలీమణి మోముచందురుని చక్కంజూచు నుత్కర్ష ముల్‌ 


క, వనితామణి యివ్విధమునం 
దనుంగనుగొని హేతుగర్భితముంాం బలుకన్‌ 
విని చతుర వచన రచనల 
ననునయపరు( డగుచు. బలిశె నట వారియంతన్‌ , 44 


“మ, నెనరుల్‌ ఫుక్షైడి మాటలాడి యలివేణీ! సోపచారంబుగా 
మినుకుల్‌ పుట్టంగ మాటలా జె దిపు దేమి? 'తేటకన్లోనల౯్‌ 
వినయంబుల్‌ కనువీంచ. జూచెదవు స్‌వే వేజుగావింతువా? 
విను!నాపట్లను తప్పుకల్పినను రావే! శిక్ష గావింపవే? 45 


చ, కలువలు నీకటాక్షములం గల్గిన నేద్చలొకింత జేర్చటన్‌ 
ములుకులుచేసి వాటిగొని మోవాసవిద్యల నేర్చీ మూారుండో 
యలికుల వేణి! నీవలకటాతుములం దయ సేయు మిప్పుడా 
కలువలగర్యముక్‌ మరునిగర్వ మఖర్వముగా ఘటిం'చెదన్‌.46 


సీ, అదలించవదియేమి? యాననద్యుతులచే 
బింకంబు పూను జాబిల్లి నివుడు . 
గద్దించవదియేమి? కమ్మునియూర్ను చే 
నలగిను నల గంధవాహు నివుడు 


74 శీరాజగోపాలి వీలానము 


'బెదరించవదియేమి? 'బెళకుచూవులచేత 
దా కుడు మగ కేంట్ల దాంటు నిపుడు 

నిరసించవదియేమి? నిద్దంపుమోవిచే 
నిగనిగవును మావిచిగురు నిపుడు 


గ, క్రోకకుచ! సీవు నామిందం గోపముంచి 
యూరకుండిన నింట నేనుండదర మె) 
వాటివగ లన్న త"ల్లింటి వలపునించి 
మించికొంగిట నను గారపించరాబె? 47 


మ, అలివేణీ! నను నీవు మన్ననలు నేయక౯ నమ్మి యేపట్ల నీ 
పపలులక్‌ వేండమి నీ నెజబుంగుదువె? నీచి త్తంబులో నిప్పుడీ 
కలంకల్‌ ఫు న్రైడి వేళ చూచుకొని యేశార్యంబు బోధించిరో? 
కల వే! యిట్టివి లోకమందు మరి యాంగ"ముల్‌ విచారింప వే? 


ఉ, వాడినమాముతోడ నెనవచ్చును చం[దుండు సారసాతీ! నీ 
పీడినసోగ పెన్నెరుల వెంటంబడుక౯ా సమచాళులంచు నేం 
జూడంగంజాల కావిధము సూచన౦ జేసితి నింతె మన్మథ 
క్రీడలకన్న నీదు కిలికించిత మేమిటం(దక్కు_వ య్య నే? 49 


వు సుమనస్పాయకలోల వాపమద ఖర్జూతెర్ణన ల్‌ సేయునీ 
బొమ పొల్పంబు త దీయ బాణముల సొంఫుల్‌ వంపు 
వాల్‌ జూఫులుం 
(బమ డాంభోనిధిం బేల్చె సౌఖ్యములనాపాదించె 
నూపొాంచలా 
రమణీ! కోపము డేయునట్టి యుపకారం "బెన్నంగా శ క్య మే?50 


శీరాజగోపాలవీలాసము 5 


సీ. కుటిలకుంతల! సీదుకురులు చిక్కులంబడ్డ 
దాంటులువేయ'జె లేంటిదాటు 
కాంత! సీయూరుఫు లింత వేండిమిగన్న 
నామోదిగాదె మందానిలంబు 
పడతి! నీవెన్నంటు జడను గాంచినంజూచఛి 
"కేకలు చేయవే కేకులెల్ల 
నింతి! నీనెమ్మొగ మించుక వాడిన 
చాల మిన్నందటే చం[ద్రబింబ 


గీ, మలుకవూనంగ నీవిప్పు డంబుజాశ్లీ ! 

విన్ననై యున్న విట్టి నీవేళచూచి 

గెలువ దమకించు నివియెల్ల గేలి జేసి 

పగలు నీంగసట యొక్క-క్కపట్లంగా దె! ర్‌ 
గీ, అనుచుందా పల్కుపల్కుల కాత $ లోని 

కలకం బేతిన చూపులం గమలనయన 

యించుకించుక త నుంజూచుకెజటిల్‌ విభుండు 

నిండు వేడుక తోడ నానెలంత నంత, ద్ధ్రో 


ఉ. చక్కని సిబ్బెపుం గులుకు జక గ్రావగుబ్బల నుబ్బుమోణుంగా 
నక్కు-ననొక్కి_ చొక్కి_ దరహోనము మోమున నంకుకింప వేం 
జెక్కునం జెక్కుచేర్చి రతీచిన్నెల వన్నెల వా(డిగోతలకా 
నెకొ_న (గక్కు-న౯ గళలనెన్నెలవుల్‌ గరణగించకాంతయున్‌ 

ణా సంభోగ శ మవబిందువుల్‌ ముఖవిధుస్వ్రచ్భామృత స్యందమై 
నం భావింపంగ లోచనాబ్దము లపజ్ఞ౯ బెన్నెజుల్‌ గుంపులై 
యంభోజము ల (వాలు తుము దల యెయ్యారంబు చాటింపలా 
“ఫుంభావంబున నాథుంబేల్చె ఫులకల్‌ పుంఖాను పుంఖంబుగన్‌, 


76 


JA 
tw 


కీరా జగోపాల వీలాన వము 


'మెలంత పతియును సరి మేలు మేలనంగ 

నంగములు చేడ్మ_లో డ నుప్పాంగుచుండ 

రతుల వింతలచే నభిరతులు వెలయ 

గాడి యానందవార్థి నోలాడి రపుడు. ధ్‌ 


=: విరహోత్కంఠిత సుదం౦త :2=. 
అంతే రియు విరహ దురంత మైన 
యల సుదంతను గనుంగొను నాసమదిని 
చిగురులొ త్తంగ నెిలదోంట చెంతకరిని, 
యందునొక్క_. మనోహరమైన చోట 56 


: పీణాదివాద్య (పవీణత రాణించు 


(బతిలేని రతనంపుం (బతీమ లెల్ల 
జూబిల్లి రాగోడ జూడలయాలుగా 
(పతిబింబసంపద పరిథవిల్ల 
వాటిసమో జ్రవాన వాద్యస్పనంబులు 
(పతిశబ్బనంగతి. బరగు నందు 
మేళముల్‌ రెండు సమే జమ్‌ కనువించు 
మించనియొక్క_టి నెంచ లేక 


గ, నమత మన్నించవళెినంచుం జూల నెంచి 


మించువేడుక నచట రమించు సౌర 
యపుడు శళికాంత మణిజాలకాంతరముల 
నలసుదంతను గనుగోరు నట్టి వేళ, వ్‌. 


చ, కలువలబంచులుం జలువగందపుగి న్నెలు తాళ వృంతముల్‌ 


తలిరులు ఫువ్వు కొత్తులును తామరతూడు లనంటిమోన్రలుం 


or 


వూ 


ఢ్రీరా జగో పొల.విలా సము 77 


వలిపెములున్‌ హినూంబువ్రుల వాననగిండ్లును లే వెలుంగురా 
చలుపల వీంటలుం గొని విచారముతో నుడిగంపు. చేడియల్‌ 


. కథలు చెప్పెదమైనం గలికి! లేజవరాలి 


కలవరింతలు మాన్చంగాందరం బె? 

కలపంబు పె వై +జల్ల లా నలం దెదమైన 
a ॥ ర 

మది రాశ్షీ !మెకాంక వూ న్సందర వెం! 
విభుల వీజనలచే వీచదమైనను 

నెలంతయూద్సలం వే(డినిలుపదరమె? 
పనీ౭డి యుయ్య లనుంచి పాడెదమైనను 

పవంతి జూగరము సిల్చ్పంగ దర మై? 


యవనింగలిగిన శిశిరవస్తువులు దెచ్చి 
నవదరించద మువవార నరణు లెల్ల 

నెట్టివిధమున నమదునో? యీ[ కమంబు 

చెలియ (ప్రాణంబు వలరాజుచేజిదింక, §9 


ఉవమానములు లేవె! యురీ నెమ్మూముతో 
జాబిల్లి నెంచం (బనంగ మేమి? 
సరివోల్చ్బమరి లేవే? జగతి గన్నులకును 
_వెలిదమి బు రేకుల దలంవనేమి! 
వోలికల్‌ మరిలేవ? భూమిలో బొములకుం 
జెజకుసింగిణులం జర్చింపనేమ ? 
నవతుగా మరిలేవె? యవనిలో మోవికిః 
దళుకుం గంజిగురాకుం దడవనేమి ? 


8 శ్రీరాజనగోపొాల విలాసము 


న చక్క_ందనమున కౌరికి సాటిలే3ె 
యించువిలుకాసి. బోల్చి వర్మించ సెంచు 
నెంచు. దమలోన చేరంబు లెంచుకొనుచుం 
చెలులు శీశిరోపచారముల్‌ సేసిలెలమి, 


ఆ, రాజగోపుండిచట రాజాస్యయచ్చట 
నెటులంగలుగు కూటమిరువురకును ? 
వనితపాలగలిగి వలరాచ వేలుపు 
కన్ను ౯దెజు చె నేని గల్లుశుభము. 


సీ, కందుకుందును లేని కలువల చెలి కాండు 

గలిగిన చెలి మేని కాళదీజు 

నిత్య ఏకానంబు నెగడుతముులు సంభ 
వంచిన చెలి మేని వేండిదీజబు 

పగలు లేలొకరీతిం బరగువెన్నల తీట 
చేకూర చెలి మేని సెకలు దీజు 

ననిశ మౌర్దవమున నలరెడు తలిరాకు 
లొదవినం జెలిమేని యుడుకుదీటు, 


గీ, ననినంజెలులార ! యిట్టివి యందుజగలి 
నతనిసము)ఖ మతని వాసొవలంబ 
మత నిదరహాన మాతనియం[ ఘీ సేవ 
గలిగి నప్పుజె యివియెల్ల 6౫ లుగుల చెలికి, 


క, అనిపలుకు చెలుల6 గనుగ్గొని 
కనుగానల౯ వేండీ కేటకన్నీ రొలుకన్‌ | 
వనజానన యిట్లనియెను 
మనమున సంతాపభరము మల్ల డిగొనయన్‌, 


60 


61 


62 


63 


(శీరాజనోపాల విలాసము 79 


చ. ఫలకమునందు[వాసి తమ్మ పాణవిభుం బలునూరు వేడుచు౯ా 
బలపల వేగునంతకు నపారవియోగభరా ర్త ర్తలెన యా 
నల(తల చెంత నవ్వభుండె నము నమ ఎదముంద నిల్చినన్‌ 
లలనరొ! వారి వేడుక కొలంకులు నిండి తొలంకకుండునే? 64 


మ. వెల లేనట్టి పదాంగదంబుచెల(గ౯ా వింతల్‌భళీ ! మేలనం 
దళుకున్‌ వ[టువ గొప్పము కత్తియపుటందంబొప్పు చాహోంగదం 
బులు రాణింపంగ ము ల్తెపు౯నరవణుల్‌ ముంచజేతులన్‌ 

మింరిచ(గా 
సాల వుల్మోా అంగ వాండువచ్చి కనుమెచ్చుల్‌ సేయం 
డేమందుశే ? 65 


సీ వలలువాడుచో నివుడేటికో? చంద 
మూామమోా(డి పదాలు మొనినొర 
లధిక ౦బుగాంగహార్చి రదియేమొ ? పన్నీ రుం 
గర్పూరమును. జలగ ంధమునను 
సన్న జాదు లిచేమొ యిన్నాళ్ల్‌ వలెగాదు 
పాను పె దటచుగా౭ ? బజచినారు 
చేటూనుట[యొకాక చెలువలు నేంజేమొ 
కీర శారికులం బల్కించ లేదు 


గీ, వెలి విసరినటు లున్నదీ విరవాచివ్నా 
మింతి ! సీచెంత కాయన యిపుడె వచ్చు 
నచెడు నీమాటలకు. జాలనలరి యుంటి 
నింత తామసమాట యే సనెజులనకట ! 66 


50 


(శీరాజగోపొఅ విలాసము 


క, కలంగన్న మేలుకొన్నను 


కళవళ ముననైన వాని గాంచియు మజియు౯ 
పలువురు కనుగొన: గోచెద 
మెలతరొ ! మరి యాన కెందు మేరలుగలవే? ౧7 


వము, పదియార్యన్నె పసిండికి న్ముంపరా6 దై జాదుయణగానించు న 


గేదపై కుంకుముమిోంద హేమనసనాహీన|పభల్‌ బర్వంగా 
మదనాశేం[ద్రము లీల వచ్చు విభు మర్ర రటుల. విలోకించిన౯ా 
మదనావేశముతోడ నెవ్వతె కళామర్శంబు లూటడవే? 68 


సీ మొగముదూడక మాద మొగమువెట్టు దమన్న 


నత నిరగమ్మరంజూడ నాసయగును 
చెలులతో నేమైనం బలుక బో యెదనన్న 

నతనిజవేశేమాొట .లందుదొరలు 
నలుకయాయనమింద నిలిపెదనన్న నుం 

(బమదంబు తనుదానె పల్లవించు 
తలంపులోనాతనిం దలంపకుం డెదనన్న 

నతని మో(దిదెబాళి యగుచునుండు 


గీ. నతనిపై చేరముల నెన్ను నట్టి వేళ 


నతని నద్దుణ గణము లే యాత్శందోచు 
వుమత లిటువంటి వతనికి మరులుకొోొంటి 
తామసించిన యింక శేచదాళజాల? ' 69 


గీ, ఎన్ని విధముల బలికిన నెజబుంగనైతి 


ఏంత నామేనినంతాప మింతమేన 
ననుచు చెలిదూరి వలవంత నాసుదంత 
కంతునుం దాని లేందులం గనలిపలిశా, 70) 


శీరాజగోపాల విలాసము ‘81 


శా, నవ్వుల్‌ శారదచం[దచంద్రికలు గా నమ్మించి యాచం (దికల్‌ 
పువ్వుల్‌గా సవరించి వాటివెననమ్ముల్‌ నేసి యా యమ్ములకా 
మవ్యంబుల్‌' జతగూర్చునంచుం దుద నా మర్శంబు నాంటింపుచు౯్‌ 
చ | జ 
చిన్వల్‌ సెసెద విం[దజాలములెకా: చింతింప నీవై ఖరల్‌ 71 


మ, అలరుంజప్పర మో లతావలయ నూహో! మెచ్చువుట్టించె నిం 
దలంపుల్‌ దీరెదనంచు నెంచి యిటుడాయకొ బోయచందంబునక్షా- 
వలలో బోనునంజిక్కునట్టు లకటా ! వంచించి వేటాజె దీ 
కులుకుంగుబ్బెత లందెకా మదన! సీకోదండ పాండిత్య ముల్‌, 

సీ, పక్షపాతమునచ్చి పరభృతమ్బుల మెచ్చి 

కంటికింపైన చెంగాన్ర లొనయలి 
మాొటవాసులగాల్సి మనిన(జిల్క.ల(బిల్లి 
"మేలిమివహపిొ పచ్చ డాలొసంగి 
తగునడకలశెల్ల యగు నంచలకు నెల్ల 
బహువముళిపదా ల పట్టులొసంగి 
వడిగలతనమెంచి వరున ేంట్లకుంబంచి 
'వేర్వేరసేవంతి వరులొనంగి . 


గీ, చెబికుసింగణిం జెంగల్వచిలుకుదొడిగి 
పంచసాయక! నను గుటిపజచితీవు 
చుజుకుచూపిన వారుమాఫు సూడనుటిచి 
మించి యబలలపై వికమించె చార ! 78 


శా. సావో ప్రాణనహాయకీలములకు౯ా సాహాయ్యముం జేసి యా 
మాహామూావానవేషభాషలకు సంపాదించి సంజీవనం 
బాహో ! మంధరగంధవావాపథిక | పాణాపవాస్యాంత! భూ 
వావాంబై తివె యింక నెక్క_డిది నిిర్వావాంబు. పాంథాళికిన్‌ 2 
6 


82 కీరాజగోపాల విలాసము 


మ. పలుమారు న్నీ నునమ్మియుండ నకటా | (పాణంబు 
(పాణంబు లై 
కలయక మోవానచూర ముం జిలికి వచొక్కంం జేసి గూఢంబుగా 
లలనల్‌ దాంచినయట్టి మానధనమెల్లళా పొంచి లాగించితౌ 
తలంపన ందనమోార ! లేదుగద నీదావీణ్య మోపట్టునన్‌, 75 


శా. చం. దాపూరితచం(దకాంతఫలకన్వచ్చ[.పఘాణంబులక్‌ 
సాం[ధానందరసాతి-కేకములు పాచ్చన్‌ నిల్వ నెమ్మేన ని 
_స్తందంబై కోనువీంచె తాప మకటా! డై వంబు రోవీంచి యో 
చం(చా! చం(దసమాఖ్యంగల్లునెడలన్‌ సం తాపముల్‌ 


గూర్చు నే! 76 
క, రామావణు లెటులో రువ 
రామా ! యీ సెక లు చెల్లు రాఠరొపులకు౯ 
మూామాయని వారింపంలగ 
మామాటలు వినవు చందమామా ! చలమూా ! 77 


ఆమ, రవుణీలోకము నెల్ల చేసు చును మేరల్‌ మోతే న_ర్షిల్లంగాం 
గవులాకాంత న హోదరుండయిన చక్క_ం జూడరాదంచుం డాం 
గమలాగారదళారరము లను నేగంగప్పు నీరాకకీ 
యమితంబై న కళంక 'మేమిటను పాయంజాలు దోపూకరా!78 


(కం, అలుక నిటు లింతిమన్హుథ 
మలయానిల తుహినకరుల మాటికియెగడె౯ 
చెలిచూచి వలిక నేర్చిన 
పలుకుల నెన రుట్రపడలం [బ్రమదముతోడన్‌ 79 


(కీరాజనోపాల విలాసము 83 


చ, కలికిరొ! నీదు చి _త్తమెజుంగన్నదినెచి ముదంబుతోడ నీ 
ఇచెలువుండు శేళకావనము వెంగటి బంగరుమేడలోన నీ 
పలుకులువించు కోరికలు పల్ల వితంబులుగాలో నున్నవాం 
జెలమినటన్న నన్నెలంత "హెచ్చిన సిగ్గున మనోూమువాంచఛినన్‌ , 


గీ, అపుడు కనునన్న చేం బిల్వ నామురారి 
' వనిత చెంతకు వెడుకవచ్చినిల్య 
నలరు కత్తులు తెచ్చెద ననుచునొక్క__ 
పనినెపంబున చేంగినం (జొఢదూళతి, 81 


శా, ఆనందాలిశేయంబుమించు నొకసయ్యాటంబుచే నొయ్యనక 
నొానలూర్తుని మొగంబువాంచినను నన్నాళీకప కేక్షణన్‌ 
నానానూనమనోజశొ(స్రుకలనానర్త 1) కియానై పుణిన్‌ 
"చీనెల్‌ చిందెడు పువ్వుటింటి మణి వేదికా నేడపుల్‌మోజంగన్‌ , 


ఉ. ఉల్ల ముపల్ల వించు నరసో కుల లేనగ వుల్లసిల్ల (గా 
బల్ల వళ య్య పై సరనభావము మణ నిండు-ణాంగిట౯ 
వాల్ల క'పాణింజేర్చీ మనసారల పక్కె_డు కుల్క్కుపల్కు_లన్‌ 
యంల్లన మేనిమై పులకజాలము నిండంగ నిండువేడుకన్‌, 88 


చ, విడుమర లేని జెయ్యులను వింత యొుయారముచూపు చూపుల 
తడబడు మాటమాటు వగదంటతనమ్ముల వింతవింత లై 
పొడమెడు 'భావబంధముల పొంగుచునున్న మనోరథమ్ములన్‌ 
బడంతుకంచేల్చె మాధవుం డపొరవిలానర సై కలోలుండై, 84 


శవా. అత్యారూఢవిలాసినీజన విలాసాథార ! సాధారణ 
(పత్యా చేశ స ేశనమవిహిళా బహ ష్య! (బవా సల 


84 


క్ర 


శీరాజగోపాల విలాసము 


న త్యాపాదితనత్య వాబ్ముఖ సుధీనతాన ! స్మతానగీ 
ప్పత్యంతవిచారకృన్న యవిదా సంసార ! సంసారతా ! కక్‌ 


వరుణాధితప్రుర కరుణా 

కరుణాధిక కాంతిపూరకలితాభరణా 

భ్‌ రణార్థి వై రిథోరణా 

శరణాగత జయపయోధిజా నంవరణా ! 86 


(నగ్వణి. భావభూశోభికో భా (పభావోపమా 


భూవిభా వైభవా భూమ్లు భూమోద్భ వా! 
భావిభూతోద్భ వద్భ న్య వద్భూమిభ్ళ 


. అతిభీతి వినతవిమత 


శ&ీతిపాలకతీలకనతత సేవితసదనా ! 
చతురానన చతురవధూ 
(శీతవదనా 'ముద్దుచం|[దశేఖా” మదనా ! 88 


గద్య. ఇతి |శ్రీమత్మా_ళవా న్తీశ్యర కరుణా కటామలబ్బ సిద్ధసార 


న్వతనయ _ చెంగల్వ వేంకటార్యతనయ విజయరాఘవభూప 
(పసాదాసాదితరాజచిహ్న చిహ్ని తభాగభయ కాళయనాను 
ధేయ(పణింబై న రాజనోపాలవిలాసంబను మహో ప్రబంధంబు 
నందు దృతీయాశ్యానము, 89 





(శ్రీరస్తు, 
(శీ రాజగోపాల విలాసము 
చతుగాశా(నము, 
నీ పదనిజపద సేవక " శ 
చేపాళవీలీప శదత్రున్మిగహ జ్యగళత్‌ 
ద్వీపాంతర శుభవిభవ 
(పాపకజయహారి ! విజయరాఘవశౌరీ ! 


గీ అవధరింపుము నూశసంయమివరండు 
శౌనకుని తోడ నిట్లను కౌరియట్లు 
వలయ జాంబవతీ మితవిందలను సు 
దంతం చేలించి కాంతల దలంచి మజియు. 


వ (పొవితభ ర్త ఫక్‌ -కాళీంది 1 
స్కీ పార్ళ ప్రభాగాభోగ పకిలత్యుమా_క్టిక 

(పభలు చామరముల రహివహింప 
పడిసర ప౭చరాంచద్భర్శ పాలిక 

లుడిగంప్రు చెలువల యొజుపు నెజప 
కనకపంజర కీరకలితగీ రచనలు 

సాహోనినాదమ్ము నవదరింప 
దివ్యమణీగణ దీవ్యద్విభ (శ్రేణి 

కరదీపకలికల కరణిం దనర 


గీ. గుంభీతమయూఖ ఘనశాత కుంభ కుంభ 
ఛానునిర్యత్న నిర్య(శ్చ్రభానుభావ 
మనంగ ఫీ తాంబరద్యుతు లమరనుండి 
రాజగోపాలు. డొక .సొధ రాజమందు, 


రగ (కీరో జగోపొాల విలొసమాో 
జ్‌ 


క, ముందుగ (ప్రోషితభ రక 
యందం బరయంగ దూతి నంజితినని గో 
విందుడు కాళిం దీనతి 
చందం బరయంగనున్న నమయమునందున్‌ , 4 


గీ, తామరస న్నేతుం డొకయింత తామసింప 
నొక్క. నిమిషంబు యుగముగా సూహసేయు 
నట్టి కాళింది తన పార్శ గమందునున్న 
(పాణసఖ తోడ నిట్లని పల్కె_నపుడు, ర్ట 


ఊఉ, వద్దికివచ్చు నాథుండను వార్తలు నీవన నమ్మి యుండి: యే 
నద్ద మెౌరేయిదా(క నడిీయాసల నాతని రాకంగోరంణా 
(పొద్దునువోయి నన్ను మరి (పోషితభ_ర్హృకణా నొనర్చి యే 
గద్దరిసుద్దులెంచి వడిగా జనెనో హారి గాల్లపల్లెకున్‌ ? 6 


శా. వాడల్‌ వాడలనుండి మన [సకాల (పారముల మాజంగా 
(వీడాభారమునన్‌ విగించి కడు నువ్విళ్లూరు డెందంబులక్‌ 
(గీడాసౌధము లెక్కి యొక్క. మొగి సంకీర్ణ ంబుగా చేవతా 
చూడజారత్నము జూతు రంబుజముఖుల్‌ సొంపుల్‌ 
వీిసాళింపం౫న్‌. 7 


చ, పలుకుల. డెచ్చుకోల్యలపు సైబచరించుచు వింత ఏంతలౌ 
కులుకుల లేనిమచ్చికలం గూడ్పుచుం గై. తవనర్శమర్శముల్‌ 
సొలప్రలయజూపు జంత లకు బొక్కుుదు రింతయకాక గట్టిగా 
వలచిన వారిపట్ల మగవారల శెక్కడిమోహమక్కటా! 8 


ఉ, ఎన్నడువచ్చు ఏథికడ శెన్నడుచూతము సొంవువిగాణిగా 
నెన్నడు మా మనోరథము లెల్ల ఫలించు నటంచు వానికై 


శ్రీ రాజగోపాల విలాసము క్ర 


అ 
(కొన్ననవింటివేలుపును కొన నలం దగం బూజసేయు నా 
కన్నెలు సెయుభాగ్యములు కామిని! నేడుఫలించెనే కదా! 9 
“జ్‌, వెక్కసమైన మోహమున వేమరు నాతని దూరనేలనో 
చక్కెరబొమ్మ ! యింకీట విచారము లేటికి? నొంటిపాటుగా 


నక్క_ట! మెవ్వతైన మనసారంగ నవ్విభు నిండుంగాంగిట౯ 
బొక్క_ంగ జేసి వేజొక తె జూడలగనిచ్చునె? వాండువ చ్చునే? 10 


సీ ఆడానులంబి చాహార్షళంబులవాండు 

చె లశ్చంగోన్న తాంసఘ లవాండు 
రా 

శారద విధువింబచాథు న క్రనువాండు 
ధవళాబ్దమి[త న్మేతములవాండు 

కనక కవాటికా కఠినవతుమువాండు 
కంబులకత్షణలమ్యు గళమువాండు 

భాగ్య రేఖాంకిత పాదప నైకునకడు 

తరుణ[ప్రవాళ హాన్తములవాండు 


Ae వానీటొక్కించి కౌగిట వలపునించి 
ముచ్చటలు మోజు మనసార మోవియాని 
ముద్దు వెట్టుక సాలప్రుల ముంచి వేడ్క. 
మరులుకొలుపక విడుతురా నూనవతులు, 11 


ఉ, డారికిం బోయివత్తునని యూరట సేయక నిర్ణయాత్సుండై 
యారడింబెట్టి (పాణవిభు. డాత నియొద్దికి దూతినెట్లు నే 
నూరికినూరు బొమ్మనుదు నొంటిగ? బొమ్మనకున్న నక్క_టా! 
యూరక యుండరాదనుచు నుళ్గమునం బరితాపమొందుచున్‌, 


86 శీరాజగోపాల విలాసము 


గీ. అటులకాళింది మదనదురంతవిశిఖ 
సంత తాసారజాతవిచారయగుట 
ననుంగు నెచ్చెలి కనుంగాని యధిపురాక , 
యరసివచ్చెదనని “తెల్పి యరగునపుడు, 18 


క, చెలువుండు చేశాంతరమున 
నిలివను నెచ్చెలులు పోవనేర్త రి! యటకు౯ 
చిలుకలె వలంతులని తన 
చిలుకం గాళింది ముద్దుచిల్లుకం బలి కెన్‌. 14 


మ. చిలుకా! పల్క_వ దేమి? సిక నలుశా! చింతానము[ దాంబున్రల్‌ 
తలమున్క_ల్‌ సవరింప తేపవగుచుం దాపంబువారింపవే 
తొలుతన్నీవొనరించు మన తక థాదూత్యంబునక _వాణముల్‌ 
నిలువం జేసితి నీవాహోమహిమ వర్ణింపంగ నే తేనే? 15 


ఉ, జెక్కలుదువ్వి నీయెదనెజింగి మెజుంగుకడాని గిన్నెలో 
చక్కెర మేవీ యేఫలరనంబులు (గోలలోనిచ్చి పావడన్‌. 
ముక్కున జిడ్డు వోందుడిచి ముద్దిడి "వేంజెదం గాంతుండున్న యా 
దిక్కున కేగి యోచిలుక! తెల్పగటబే వలి చేనె చిల్కంగన్‌,16 


“వు, తౌోలుదోొ ల్తం గుసుమా,(స్రుశా'స్రుమత మా దూత న్పీంబునం 
(బోడవై 
సొలయల్క_ల్‌ వొలయంగ దంపతులకు౯కా బోధించి 
| సంయోగముల్‌ 
గలుగం జేసిన నీమహావాహీమ విఖ్యాతంబు లోకంబునకా 
జిలుకా! నా పలుకాదరించి పతికిం జిత్తంబురాం చెల్పవే! 17 


శ్రీరా జనోపాల వీలాసము కరు. 


గ్‌ అనుచు బలి'కెడు వేళ నయ్యంబుజాక్షు 
మేని జవాాదిపన కదంబించ దిశల 
నాయకునిరాక యరయంగం బోయివచ్చు 
ననులపనెచ్చెలి వక్క నయ్యతివతోడ, 18 


ట్‌, హాచ్చెను దిగ్సి భాగముల నెళ్లెడ మేని జవాదివాననల్‌ 
వచ్చెను నాథు డీనగరి వాకిటికి న్నెజరాజనంబుతో 
మెచ్చవె యింకనైన మెరమెచ్చుల సుద్దులువల్క_నెన్నడుకా 
పచ్చనవింటి వేల్పునకు భామిని! జాతరసేయు మింకిటన్‌, 19 


గీ అనుచు. బలికెడు వేళ కంసానురారి 
మందహానంబు చెక్కు_లం గందళింప 
వలిపె వలిదుప్పటీ వలెవాటుతోడ 
మెల్ల మెల్ల నె చెలియున్న "మేడండేరి, 20 


మ. కలవీణారణనాంకకంకణగణ క్యాణంబు 'రాణింపలా 


కులుకుంజన్నుల సాలు మైయ్యెదల కొొంగుల్‌ జాతు 
నొయ్యారముల్‌ ' 


మొలనంజూచు మిటారిచూపులను సౌొంపుల్‌ నింపుచుళా 
గుంపులై 
కలకంఠుల్‌ రతనంపుటారతు లొనంగంజూచి యుప్పొంగుచున్‌, 


గీ, రాజనముమోొజు గవాంతరములు గడచి 
ఏరవాకాతర యే యున్న చెలందింజూచి 
చిలికిచూవుల వలపులు చిగుదులొ త్తం 
బలికెం బలుకులం గవఫవురంపుయిలుకు లొలుక, 22 


శ్రీం (శీ రాజగోపాల వీలానము 


ను, జలజూాతోయత నేతి! యే నొక నిమేషం'బై న నిం జూడశే 
నిలువ న్నే భ్రచే? యెట్లుదోచె మది నం చేహూంబు నావల్ల నే 
తలంపుల్‌ లేవని కిట్లు (పొషితసతీఢర ంబు వౌాటించి లో. 
దలంకంగా నిపు జేటికంచు హరి యత ఫ్రం తొనురాగంబునన్‌ ; 


ప్లు అని యీరీతిని బలుకుల 
నెనరులు చిలుకుచును మానినీముణి హృదయం 
..బనురాగంబున చేల్పుఛు 
మనసిజసందీప్యమాన వమూనసుండగుచుక, 24 


చ, నిలుపగశరానిమోహమున నీరజలో చనం జేర్చి కౌగిటక్‌ 
చలువలుగుల్కు_ |క్రొప్విరుల శయ్యకు నొయ్యనందార్చి 
తేనియల్‌ 
చిలికెడు మోవి పల్పొనలచేం గసిగాటులుసేసి వీనులం 
- జిలిబిలిముద్దుబల్కులనుం జేర్చుచు శేర్పులు పల్లవింపంగన్‌.వ్రిక్‌ 


శ, వరరాచకేళిం ేలిరి 
చెలువయు చెలువ్రృండు వింత చెలువము మోణిన్‌ 
కలరవ గళరవములకుం 
కలరవములుమెచ్చ పొగడణా నవ్వేళన్‌, 26 


war స్యాధీనపతిక-సత భామ ః 


వీ, బటువు గుబ్బ లమోాంది పయ్యంట లరజార 

రమణులు మణి చామరములు వీవ' 
"తొరహారంబులు పేచెెముల్‌ వారంగ 
వనితలు పలకని పంల ౨ 


(శీరాజనోపాల విలాపము. 91 


చెక్కు.లగమ జాల చిందులు దొక్క_ంగ 
పంకజాశులు బశాబడలు సేయ 

పాణిపద్ద్యప్రభల్‌ పల్ల టీల్‌ గొనవెంత 
హరిణ నేతలు కొనియాడుచుండ 


గీ రాజనంబున పూర్తి మా రాజవదన 
| సత్య గొలువుండ నపుడు నాసత్యమూ రి 
వినయ మోారీతి మూ రీ భవించె ననగ 
వెన్ను. డరు బెంచె దూతిక్ర వెంట'నెలమి, 27 


క వచ్చినమోధవుం గనుగొని 
నెచ్చెలు లందరును మానినీమణి! విభుంజే 
వచ్చెనిదె నీదు నరికి 
విచ్చలవిడి ననిన నిండు వేడుకతోడన్‌, 28 


మ, ఫ్రలకల్‌ గుబ్బ లవిరాంద జూదుకొనయగా పుంఖాను ఫుంఖంబులై 
బెళకుం గౌ నసియాడ ముద్దులనడల్‌ బింకంబు బొంకింపలా 
తలంపుల్‌ మోాజింగ హెచ్చుకోడ్కుు లొకచెంతకా బెట్టు 

గెర్తాడలాం 
దళుకుంజూపుల జూచె భామ విభు నుద్రామ్మపమోదంబునన్‌, 


గ, మాచి యెదురుగవచ్చి యాశోభనాంగి 
రమణు కై దండ. గై కొని రాజనమున 
మెల మెలన శెంపురా మేడపొంత 
౧0౧ ఛం 
పఏపంతయునటి మణివేది చెంతకరిగి, 80 
= 6౦ 


చ. చిలుకలు వింతలౌొశతలు ఇప్ప నొప్పు వాటీనన్ని ట౯ా 
బలుమురు నారజంపువగ పారువముల్‌ మది మెచ్చి మచ్చి కక 


రి. శీరాజగోపోల వీలాసము 


చెలగి నుతించునందములు చల్వలరం గలనాదవై ఖరుల్‌ 
కెలంకులనించు నించుజవిశె౯ నవకంబగు పువ్వు బాన్సునన్‌ 81 


గీ. పాణనాథుండు చానును [పౌఢివెజయ 
నందు గూర్చుండి యుడిగంవుటిందుముఖులు 
చిత్తమలరంగ సేవలు .నేయుచుండం 
(బమదమునబ ల్కె విభజూచి [పమద యనుడు, లిల్లి" 


ము, తలంతే మున్నొకనాండు నెచ్చెలులు చంతం జేరిమాటాడంగా 
నెలరా మిన్నల తిన్నెనుండి బయటళ నిద్దంపు తేవెన్నెల౯ా 
నెలవంకకా సవరించి నెన్నానటిపై నెమ్మి౯ నరోజూత! నా 
కళుకుం జెక్కిలినొక్కి. యొక్క_నెలవంకన్‌ చెక్కొ_నం 
జేయుటల్‌, శికి 


శా, లీలామనుథ! చేడు నీతలంపులో లేడా? రహన్యుంబుగా 
శాలిందీపటకుంజపుంజముల వేడ్క-ల్‌మించం (గీడించగా 
హోళించేటులు నాకటాక్షములచాయ౯ డాయయణా సీవు చే 
నాళీకంబునం జోశం దావికవి చెంతం జేర ననవ్వుటల్‌ లెక 


మ, కలకంఠీముణు లొక్క_నాండు నను శృంగారింపంగా: జూచివా 
రలవారింపుచు నేద్బమిణ కొనగోరకా పెన్నెదల్‌దువ్ని నీ 
వలరుందండలు గో 'ప్వునందురుము నొయ్యారంబు లేమెచ్చనా 
తలీరుక వాతెజు మెచ్చుగానడుగు చందంబందమై యుండెగా, 


శా, నెత్తంవాడిన పం దెమిమ్మినుచు న సీక్రా స్తుభంబంటంగా 
హత్తెి౯ నాకొనగోరు సీయురమునండా మంచిదే యంచు నా 
౫ఏ త్తంఫున్‌ వలిగ్మబ్బి గుబ్బ లపయి౯ గోరంచి లాలించి నా 
చి త్త రబుర గలగించుటల్‌ మణజతువా? శృంగారలిలానిథి! 86 


కీరాజగోసాల విలాసము రిక 


గీ, అనుచుం బలికిన మూధవుం డనియెనపుడు 
నిమ్క_ళంకమృగాంశకాన్య! చెవు 2.) నమున 
నిపుడు తొల్లింటి మచ్చిక లెంచుకుల్ల 
నమర మిదిసేవసేయుమో వనుటగాబె, త్రి? 


శా శాలేందూప సమఫాల! యేలయింక నీభానాతి నంగోపన 
'జీలీల౯ విహరింప నీను మదిలో చేలాగు Mie 
యాలీలక౯్‌ సమకూరు వాడ భవదాయ త్త తంబు చి త్తంబు నీ 
“వేళల్‌గాచుక సేవే సెయుటకునై మాద చేంగోరుదున్‌, లకి 


చ, మలయజగంధి నేద్పనను మాధవుం శాడిన మాట కిట్లను౯ా 
నళినదళౌత్‌! యేగెజుంగ నామది నాంటిన(వేమనిట్లు ఏ 
చ్చలవిడి నాజెబేమి యుపవార నిశేషనముశేషభామినీ 
వలయమునెల్ల నీన్ర చెజవంచన సేయుట నన్నునెంచియే!89 


Fa చిన్ని గోరున మున్ను నాచెక్కు.లందు 
మశరికలు నీవు [వాయుట మది(దలంతు 
శీలి సీ జూనిరాపునం గోలిసేసి 
డాలుగ్రైకొన్న బిరుదంపు వాలుగా. 40 


చ, అనియిటువారు వల్కు_సమయంబున నా _ప్రనఖీజనంబుతౌ( 
జనియెను వేటువేజ నుపదారముం గూరుచుకై తవంబునకా 
వనజదళాషముండు౯ సతియు వై భవ మొప్పంగ వింతవింతగా 
'బెనంకువమొాట నేవ్స నడిపీంచిరి యుల్ల ము పల్లవింపలన్‌, 41 


ము, మలయక్రోణిధర్మాగశ్ళంగములం (బేమంజూడగా నెమ దిక్‌ 
౫లికీ! వేడుకలయ్యెనంచు. బలుకంగా నేల? గందంబునా 


94 శేరాజనోపఫపాల విలానము 


కులుకుకవటునగబ్చి గుబ్బలపయిం గూర్చంగ నీశేవ్బచే 
"తెలియళ౯ లేనాకొ నీదువంచనకు (వేతెంగాను గోపాలాకా!49 


నః చిలుకపల్ము_ల ముద్దుచిల్కుట మూతమౌా? 
యెకవవ్య వహారమమర కెట్లు ? 
కలికి! జక్క_వకవల్‌ కలయిక చూతమౌాళి 
యరుణగంధంబు ఎనలమశెట్లు! 
కలకంఠరనము లాక ర్జించ మూతమా? 
యిగురుమోాన్రల మేత లియ్య కెట్లు? 
'నెమ్ములువురివిచ్చు నేర్చులు చూతమా? 
యుపరిఘనస్ఫూ ర్తి యొదవశెట్లు? 


నీ, లవ్ఫృతములుచిల్కు- వధుంజూచు నద్ద మెట్టు 
లిందుకిది యుుత్తరంబని యెటు నిఫుండు 
తొలుతంబలికిన వాటికి తోడుతోడ 
4 SLSR 
వారువులొనంహార్చి సుఖముల ననుభవింపు, లి 


మ, తలిదన్‌ మోవులు నొక్కినొక్కికడు నుద్దామపమోదంబునన్‌ 
గలకొంఠుల్‌ కలకంఠరావముల జోకల్‌జూప వేడ్మల్‌ చెలీ! 
కలకంఠాళీయు నశ్లైువ ర్రిలంగ నౌయాదన్న వారెవ్వ రీ 
తలపుల్‌ గూపవిలానపోషితవసంతా! నీకు చేకూడవా.! 44 


ము, జలజాశీ! ఏను చందమామకు సుధాస్యందంబు లందంబులై 
పవెలగంజూడయల 'వేడుకయ్యెడిని నీచి _త్తంబునన్‌ లేదకో 
జలజాతా! జలఫిక మధింపంల సుధాన్యందంబు లందంబులై 
చలం చందుదణనందు నింతయవి వాసిన్‌ మించ 
చేనంచద౯. 45 


శ్రీరాజగోపాల విలాసము 95 


గ, అనుచువారలు మొటల ననుచువేడ్క.. 
గాఢపరిరంభ సంభ మశాశలముల 
పనిమయ కృతాథ 'రాస్వాద ఏ[భమముల 
కలిత కిలికించితము లో గలసిరపుడు, 46 


క కలిగె నమానురాగములు గల్లిన వీరికి నేయకూటముల్‌ 
నెలకొనే నాదుకీర్తు లని నెవుది వేడుక పంచసాయకుం 
డలరులసోన నించెనన నయ్యలికుంత ల కుంతలంబుల౯ 
జలజణరాల పూలు సువుసాయక నంగర కౌళలంబునన్‌ , 47 


య, తళుకుంజూపుల వెంబడించిన యలంతల్‌ వింత లేనవ్వులం 
గలయంబర్విన కమ్ము వీడియపు చెంగావుల్‌ దువాళించలా ' 
వలఫుక- సంసంగిదండవోలె వసివాళ్యాడం దనూవల్లి యా 
నలినాశ్నీమణి మూడనొప్పె వారి యానం దాబ్ధినోలాడంగన్‌. 


గీ, అంతశశిజాటె తిమిరంబు లడంగంాజె 
కువలయంబులు వాడి జక్క-.వలుకూడి 
"దెనలు తెలివొం దె వరహుల దెనలుడిందె 
తపను6 డుదయించే సాంధ్యకృత్యములు మించె 49 


క, చతురానన ముఖులందజు 
నతులొనరింపంగ దవీణద్వారకలో 
శీతిలశీ ,నీళాదులు Er 
కుతుకంబునం గొల్వరాజ గోపకు(డుండెన్‌, 60 


ద్యారకావర్ల న, 
౯3 

గీ వాసుచేన్రని సంతతావాసమునను 
భాగ్భముల కెల్ల నెల్లర్వై పరగునట్టి 


96 శీరాజగోపాల విలాసము 


తన్ని వాసంబు మహిమ యే ధన్యమతిని 
శెలిపెదను సీకు మునిలోకతిలక! వినుము, 51 


సీ (శ్రీధరావీషణ (శీభర్యామేడిత 

కవములతోరణదామకవచితంబు 

(ప్రత్యుష. క్రుతిపాఠ పరధరామరసుత 
నహపాఠి కౌరికా సముదయంబు 

(పతిమాన కల్పిత (పతి ముహూర్తారబ్ధ 
రాజనోపోత ఎవ రాజి తంబు 

కనకగోవుర రత్నకలశన_కృందివ 
నాటితామిత నూర్యనాటకంబు 


శీ కీ ర్హనీయని కేతన శేతనా(గ 

పక్షీ రాజహిరణాయ పక్షువితత 

విద్యుదంశునముద్ద్యోత వితతతమము 

దశ్నీణద్వారకా పురో_త్తనుము దనరు, రి 


మ, అలనీలాలక లందు ర త్న మయగేహద్యారజంధారర 
ము a పొందము శ్ర లయందుం “దేంటిగమిసొంవుల్‌ నింపు 
, నాతీ ఇకార 
చలపవీజాంచలపాళి కుల్క_గని యిచ్చకా నవ్వుచున్నట్టిచి 
ల్క-ల కిక్రీంతురుపల్ము_టందముల జోకల్‌ 'నేద్బ నేర్పుల్‌ తగన్‌, 


మ. తలంప౯ .వేలకొలందులై తనరు శాంతారత్నముల్‌ మేనిపై 6 
గలయన్నించిన మన్మథాంకము "తెనంగ న్నాథుంజేలేరంగా 
లలనల్‌ కన్నులంజూచి యుండి మును నల్కల్‌ పూన 

రుద్యుకు.డై 
ఓ. 

' వలరాయండు ధనుర్ధ రండగుచు నిల్వక్‌ తద్‌ గృవహో 
(గ్రమ్ములన్‌, $4 


ఢీరాజగోపాల విలాసము 97 


మ, కరముల్‌ సాంఫపుచు చూపిచెప్పయగ మరత్కాంతల్‌ 
జయం తొజులా 
నరుదుల్‌ చూచితివముంచు మెచ్చి వుదిలో హార్షింప 
వై డూర్యముల్‌ 
"తెజులె త్త౯ మణిదీపముల్‌ చల పాళిన్‌ జాళువామేడలళ౯ 
సొరిదిం గన్నెమెబుంగు గుంపులు నటించు౯ మెచ్చుగా 
నచ్చటళ్‌, కక 


శా, 'తారామార్లముమిణు సౌధగృహసంళానంబు మైబంగడం 
రాశేకల్‌ నవనూన సౌరభములక౯ రాణింప పొందము)లకొ 
"బేరాన౯ సురసింధుపద్దములలో భృంగాళి యేతెంచి రుం 
కారంబుల్‌ నవరించు. దన వహి మకుం ₹ై_వారముల్‌ నాతగన్‌, 


మ్మ త భుకుంగంపులయండ నీలని కరథాగం త రబున గోకముల్‌ 
కలయంగా గమకించి పాయుటకునై కాంతామణుల్‌ నవ్వ నా 
జిలుగుక వెన్నెల జం దకాంతవళభీ సీమల్‌ పయోభారలం 
దలకొల్పంగం దదగ7గేహ మమటన్‌ ధారాగ నాం బోయనన్‌, 


మ, వలువల్‌ కోరినయట్లు కల్చలతికా(వాతంబొసంగకా మరు 
జలజాతుల్‌ గయికోందలంచు నెడ నాసౌధా్నాగహీర్మపభల్‌ 
వలువల్‌ నాంగం దదంతరాళముల. బర్వన్‌ వాటియటూనంగ చే 
తులుసాయం గని గొల్లున న్నగుదు ర0తుల్‌ తద్గవాకుమ్ములన్‌. 


మ, రమణుండందరు వేరువేరను .శ ర|చాకాళ శాంకాన్యలం 
(గమముల్‌ మిజుల నేల్యువెఖరులం దత్కాంతా. 
శిరోరత్న ముల్‌ 
నమ'రాగంబున వానికి౯కవలచు నానయ్యాటఫపుంనేద్చులం 
_దమిపుట్టించు నిలింపదంపతులకుం దచ్చి(త లేఖాంకముల్‌ , 59 
7 


98 శీరాజనోఫఘాఅ విలాసము 


శా, రాణింపళ తుదసజ్జలక్‌ “వలీగుడారంబుల్‌' దిగంతంబులకా 
నాణీయ_స్తరకరత్నగుంభ ముల 'చాయల్‌ మోవారింపకా భచీ 
(ప్రాణాధీశ్వరు సౌధముం గెలిచి తత్చాసాదరాజయు త 
| 
న్మాణిక్టంబులడాల్‌ వహారించె భళి! సన్మానార్హ్యమానౌననన్‌, 


ఉ. (ముక్కు_చు వేండుచుం గదిసి ముద్దిడుచు౯ నును మోవి 
నొక్కు.చుం 
“జొక్కుచు గోపీకల్‌ | పీయుని జొక్క_(గ జేయు విలాస 
చిత ముల్‌ 
చిక్కనిసిగ్గులం (చియునివెంతలం 'జేరక చం[దశాలలం 
. దొక్క_డంజూచు నచ్చటి నవోఢల మూఢలంజేయునెంతయుక౯ొ, 


మ, వలభీ[పాంతమునందు కారొ గిలుేవ౯్‌ డాంగుచుకా 
ప న 
దళుకులొచూపుచు చంచలల్‌ మెలంగుచందంబుల్‌ విలోకించి 
వేడ్క_లమోటుక౯ వారినిలదీధితి తమస్కా_ండంబులో నచ్చటం 
లలనల్‌ డాణిలిముచ్చులాడుదురు లీల నాథుం డుప్పాంగగళా 


ఉ. ముక్కుల. గెంపురాతళుకు మొక్కల ముటికిరీటి పచ్చ'రా 
జెక్క_లమించయగా నదనెటింగి మెలంగు మెణుంగుబోడులం 
జక్కె_రవేడుచో నచట జాతి విజాతుల నేర్పరింతురా 
చక్కెరబొమ్మలోవదల చక్కిని నిల్చిన చిల్కగుంపులక్‌, 68 


చు, కరిదంతమ్ముల పువ్వుబో దె తుదసింగంబుల్‌ విసాళింపణగా 
సర సం బెంపుడు వేళ్లు వాటిగని చా ౦చల్యంబువేందాఃటి EN 
తరసారంగవిలోచనా మణుల చెంత౯ నిల్వ చెల్యుండు తా 
నధయున్న చ్నట వీక్షణాంచలము లం చాపమ్యమా'మేడలన్‌,64 


శీరాజగోపొల విలాసము 99 


శ్వా, చాలొమేడలం జం|దకాంతజలనివ్యందంబు లప్టిటిలో 
లోలాశ్నూల్‌ తమింజూచునప్పుడు తదాలోకానుషం౦ంగంబున ౯ 
వాలారుక మగవాలుగల్‌ గలుగు శేవంబర్వక గేహీందిరల్‌ 
మూలంచుల్‌ ధరియించునట్టి కరణి౯ మించుకనిశా వేళలకా, 


ఉ, వేడుకకాండగూడి తటీవెన్నెలేేలు మిటారికే ల్లియల్‌ 
మేడలమిోందనుండి మెర వెచ్చులకై జతగూడిచల గా. 
cn 
బాడజెడు పాటమెచ్చి సురపాదపముల్‌ తలలూప రాలు న 
వ్వాడనివువ్వు "లెవ్వరును వాడనివారట లేడు చూడంగళా, 66 


&, అల్ల న చం[దశాలల నొయాఠులు పౌరుష, శేళినల్పుచో 
రుల్లున'రాలు ముత్యములు సౌరనదీకనకాంబుజంబులం 
చెల్ల నుంబర్య నంచగమి యింపలరం దమ(గుడ్డటంచు మై 
చల్లని రెక్క_లంబోదును చంచువులం బలుమారు దువ్వుచున్‌ , 


చ, జలకములాడి నున్హడుగు సాలియలూని |ప్రియానుర క్రి కై 
మలయజగంధు లప్పురము మౌాడువులక్‌ స్మృరమం[త్రవాదపుం 
గలరవముల్‌ బయల్‌పరపంగా విని నేర్చిన యందువల్ల నే 
కలరవనామభేయములు గలి జగంబునం బారువాలకున్‌. 68 


చ, కులగుణరూప నేఖలనె కోరివరింతురు పల్ల వావళిన్‌ 
'వెలవెలందుల్‌ పసిండికయి వేడరు తక్కి_నవారినచ్చటన్‌ 
"బెళుకు మెటుంగురంగు నెజుబవింకము సుంకము వెట్టుమేని [కొం 
దళుకులచేత౭ దాము నతతంబును వై డి వసంతమాడగన్‌ ,69 


ఆక్‌ 


Ey వెన్నెల లొక్కూ_క,_ వేళ గాని చెలంగ 
వవియు నవ్వులకు నీడనంగ రాదు 
కమలముల్‌ దినమందే కానియందము. జింద 

వవియు మోములకు నీడనంగళరాదు 


100 


tm 


డీరాజగోపొల విలాసము 


కలువపునుల శేలుగాని నీటువహించ . 
వవయి చూపులకు నీడనగ రాదు 

తలిరు లామనిగాని తలమాపగాచేర 
వవియు మోనవులకు నీడనగరాదు 


మేలి తనసాధనమ్ముల మించి పీట 

వెలవెలందులయెడ వింటి విభవమనుచు 

నతను6. డడిదమము లుగ వారి నర నేయు 

టనుమిత ంబగు గంధమాల్యాదికముల. 70 


కోర వేగమ్ముల నాత్మ వేగములు మించన్‌ వేగమున్నాడి మో 
కోరవల్లత్క_రవాళముల్‌ విమతపతంబుల్‌ విభాళించంగా 
శరసంధానములేల మోకు ననువై సాద్మిపజామాళితో 
వురిలో వావహాపరంపరల్‌ చలతర(పోధంబుగా కశీంవలకా 7! 


* జలదములం (బతిద్విరదళ ౦కను కొము ల గ్రుచ్చి చిమ్మంగా 


చనిలునడు తద్దఆాశనుల చేండిమి క్రోర్సిన బారనాళికిం 
బలిమిగ నగ్నియం(తముల బన్సరపన్‌ వలదం[డు వీట యం 
తలు రణమన్నపట్ల మదధారలు చిందగ సనింతయేంటికిన్‌. 72 


గట్టుల పై నున్కి. పట్టు సేసి 
గప్పుచిప్పిలు గా ప్పకొప్పుల పేరిటి 
చీకటిపొదరిండ్ల ఇంతనిలిచి 
కనుచూపుమేరకు గనరాని నడుముల 
చేరి యెజారుల చారినుండు 
జిలుగుజూాయల నాండిచికిలిచూపుల వేరి 
మం] శ్‌ 


గీ, 


రైతూ 


వా 


కీరాజగోపాల విలాసము 101 


వంచననుంబొంచి తను గానుపించకుండ 
నతొలచేతనె ఫురిచెంత నతులమహిమ 
నథ్వగుల మానధనముల నపహరించు 
వించి విలుపా ళెగాని వర్ణి ంచదరమె? 78 


పలుమొనశెంపుగుంపు పయిపె నిగుడం జిగురాకు మోావులం 
గలసిమెలంగునట్టి గణికావిటపాళుల శేలిదూచి యో 
పలుమొనశెంపుగుంపు పయిపై నిగుడం జిగురాకుచోవులం 


గలిసిమెలంగు ఏట గణికావిటపాళి వనాంతరయబులన్‌, 74 


విప్పారు చెంగల్యవిరు లమర్చినయట్టి 
యద్దంబు ములుమే లనయవలయు 
తెలిమొల్ల మొగ్గ లు దిను సేర్చికూర్చిన 
మగటిమి హెచ్చని బాొగడవలయు 
పసిడి సంపెంగలు పఫపొసంగించినటువంటి 
వహావువులానని కొనియాడవలయు 
నరవిరులా వొన్నలలవరించిన యట్టి 
చెణిజాణతనము వర్ణించనలయు 


నలువనిర్మించె నను చెల్యు గలుగవలయు 

నట్టసురలకు మోకు నెంతె న పిలువ 

ననుచుంబలి కెడి సరసుల కపుడు వీట 

బుప్పలావుల నవ్వులం బులకలొదను, 75 


తనియన్‌ మాన్రలు పువ్వుంచేనియల కేదారంబుల న్నిచ్చలుం 
జినుకం(బొద్రొకవన్నె నందు గళము శేణుల్‌ ఫలంబంది వే 
వినతుల్‌ నల్పును వాటిపాదముల కుర్చ్విం|వాలి' లోకంబుల౯ా 
దనుబోషించిన వారిపట్ల మరివింతల్‌ గావు సష్మమత్వముల్‌, 76 


102 శీరాజనోపాఅవలొసము 


వా వెంటం జాజులు కరారలన్న మును వేజ్వేరం దగబూని తత్‌ 
ఘంటామార్షమునందు జాగటలచేతన్‌ బెట్టు చాటించి యిం 
టింటం బాంధకులంబు నారయుచు నెంతే తృ _ప్రిగావింతు రా 
కంటం జెందక యుండ రేయిసగ లుత్కంటన్‌ నృ పాజ్ఞాపరుల్‌ , 


చ, మలయజమానిమేనమును మాపటి పూటలయందు. జల్లంగా 
జలకములాడి రంత్తులను సారెకు నప్పుర వీథులెల్ల దా 
వలగొని తెల్పశేళి రసవాటులచెంగటి చం దకాంతపుం 
గాలశుల నీటితావి ఏరికోటికి దూతికరీతిం జాతురిన్‌, 78 


చ, మలయసమోర మప్పురమువొడువలందు రతాంత తాంతలా 
చలువలు చేకి "లేజమట చి _త్తడులం దొలగించి వాలు మై 
వలచు సుగంధముల్‌ తన కవారణమై యొనలంగ (ద్రవ నం 
గలుగదె లోకమందు నుపకారికిం (బ్రక్యు పకార మెన్నగ౯, 


శా. కంజాతీ వృాదయానురంజన కళాగంధర్వ! గంధర్వభూ 
మంజీరధ్వనిధాటి కాతిఘటనామం దేవా! మంచేవాతా 
పుంజీభూతవిరోధి విద్రవనిధాంభోజ్నాప! భోజా ప్తవ 
_త్తృంజూపట్టణ హారనాయకమణీ దామాంక! థామూంకనా! 


క. రావమూభి రాము భామా 
భామాధికభీత భూమిధవ కృతనామా 
నామాంకిత జయభూవమా 
భూమౌనితగుణ వనంత పుహారామా! .. 81 


శ్రీ రాజనోపాలవిలా సము 103 
అశ్వగతి - నిరోఘ్యము 
భూరమణీ మణిభాగ్యవళంవద భూరిభుజాయుగమానబలా 
మౌారవిసృత్వర భానముదిత్వర మంజిమసమ్సు ద భాగబలా 
వారిడహాప్టనమ్మగ వచి[పతి వాదిమహాపకిపాల్యబలా 
ఏీరగుణావృతహృత్య సుహృత్‌ పృధివీధన దాసికృపాణబలా 


ర్‌ శీ “ముద్దుచం[ ద రేఖా” 
(పేమ నేమాభిరామ! వీఠదాంక కథా 
నామాంకిత శాత వణఖూ 
భూమాపహవిజయ సమరప్రంఖతపటహో! రశ 


గద్య. ఇది (శీమత్కాళహ సీశ్వ క రుణాకటాత్ష లబ్ధసిద్ధ సార 
స్వత నయ చెంగల్వ వెంక టార్యతనయ, విజయరాఘవ భాప 
ప్రసాదాసాదిక వివిభరాజ చివ్నాచిహ్నీత భాగభేయ క్రాళయ 
నామ భేయ |పణీతం'బై న రాజగోపాల విలాసంబను నుహో (ప్ర 
(బంథంబునందు చతుర్థాశ్వాసము, 84 





(శ్రీరస్తు, 


ఇ 


శ్రీ రాజగోపాల విలాసము, 


పంచమాశ్యానము, 
శ్రీ లకితపదలవణ 
చోళగజలదుర్గ సింధుశో మకఘోటీ 
“వేలాతిగఖురధూళి 
దురాలాలిత తేజ ! వజయరాఘనభోజూ |! 


గ అవధరింపుము నూతగంయమివరుండు 


క్‌, 


షై 


ఫ్‌ 


శౌనకునితోడ నిట్లను శౌరిమున్ను 
చంపకారణ్యమునకును సంఘటించె 
దక్షీణద్యారకా సంజ్ఞ ధన్య మతిని. 


వినుముందుకు నితివనము 

వినుతం బై. నకల వేద వేద్యంబగుచు౯ 
తనరారు నట్టికథ యే 

వినువించెద నిపుడు మిగుల వేడుకతోడన్‌, 


అస్టొ త్తర శోతనిలయము 
లిష్టమ్ములుహారికి నందు చెనిమిదియే యు 
తృృష్టములు బాటియందు వి 

రు 
శిష్టము చంపకవనం బె శిస్టాచారా | 


సౌరభ్యపరిభూత వట్సదపం _క్తీనా 
సహోమధూమమనము మిన్నులొరయు చుండి 
కాపాూాయకౌటికా ఖండమండలమునా 
ఏక చకోథభక విభావిభన మవ్వర 


శ్రీరాజనోపాఅ విలాసము 105 


ఘనతపోముహిమ నిర్ణతరజోగరిమనా 
రాజ _త్తర పరాగరాజమలర 

_ శుతిపాఠనంతతొోత్సుక శుకేణినా 
సనవకొరకప(త సమితిదనర 


గీ, మదనమార్లణ గణనయ మహిమమయ్యు 
మదనమౌార్లణ ఏిరహిత మహీవముంచెలంగు 
రాజగోప పదధ్యాన రాజమాన 
భ కృలోశకావనంబు చంపకవనంబు, ప 


గ్‌ అట్ట చంపకవనమున నఖలమునులు 
తపముంగావింప వారిలో ధన్యతముండు 
వహ్నీముఖు(డను నంయమివరుండు చెలం 
సతత గార్హస్థ $ నన్ను తాచావండగుచు, 6 


చ, అలమునిలోక చం దునకు నాత్త కల జనియించి రెంచ గో 
(పళయుండు గోభిలుండునను భవ్య చర్శిత్రులు వారిలోన గో 
[పళయుండు పూర్వపుణ్యపరివాక ఫలంబున మించె నెంతయుకా 
జలరుహోనాళ పాదజలజాత వినిశ్చలభ కు యుక్తుండై 7 

స్త్‌ కల్యసాక ల్య నంకల్పిత స్నానంబు 

సాంభధ్యకృత్యంబును జపనమాాధి 
యగ్ని హో(త్రము 'దేవళార్చనా విధియును 
వేదపాఠంబును వినయగరివ - 
మాధ్యందినాది ననా అని తాచారంబు 
నభ్యాగతులుకు మృష్టాన్నదోన 
మర రసురాణ సమాక్షర్ల నంబును _ 
తద్దతబచావిధ ధర్మచింత 


106 
గ్‌, 


స్తు 


గీ. 


శ్రీరాజగోపోల విలాసము 


యనుదినంబును సహజకృ త్యంబు గాయ 

మేలు మేలని జగమెల్ల మెచ్చిపాగడ 

(బహ (ఇ చ్యావిదుండు గో|పళయమాాని 

తపముగావిం చె (శీవారి దలంచిభ క్ష. " ప్ర 


బలునిష్ట౯ మధువాస రాత్యయనులక" పంచాగ్ని మధ్యంబునన్‌ 

వలిగాడ్సుల్‌ నిగుడంగ బట్టబయిటకా వర్ష (ప్రకర్ణ ంబున౯ 

ఫులకల్‌ జాదుకొనంగ శీతువ్చన సంపూర్షోదవానంబునకా 

చలనంబందక సల్బి న్ముగతప ముత్పొావాంబు సంధిల్ల గన్‌, 9 
C౧ 


నిరుపమనిష్థూనిధి యగు 

పరమ మునీం(దుని తపః[పభౌవము మదిలో? 

బరికించి పంకజూత్వుండు 

క రుణకుపా(త్రంబు సేయంగాతూవాలియై. 10 


. గరుడిణెక్క-లగముల్‌ గగన సౌధమునరకు 


కనకంబు (వాయువాంగరులు గాంగ 

పసిండి చేలచెజుంగు బరి బ రంబను 
6౮ భ్రూ 

మేఘంబునకుం గాధ మెబుయగుం గాల 
కరుణా(పపాహాంబు కన్నుదమ్నులకును 

పసిమించు మకఠరందరనము గాలో 
మొలక నవ్వులు లచ్చి మోము జావీర్లీ సె 

నెలకొన్న చిన్ని వెన్నెలలు గాల 


గతుడగంధర్వగాయనీ గానమమర 

నమరనాయకు లీథువంక లందు[.నొలువ 

విలున లేనట్టి శృంగార విభవమెనల 

నంబుజాతుండు మునికిం (ట్రత్యత మయ్యె, న | 1 


మ 


షే 


శీరాజనోపాల విలానము 107 


ఘననిష్టుం దపమాచరించు మునిలోకఢశేష్టు. డవ్వేళందా 
కనుదమ్ముల్‌ వికసిల్లు చెంగటను సామా త్కారముం జెంచు న 
వ్యనజాతున్‌ భువన్వైకరతుకుని దుర్వార్యపభావోన్నతుం 
గనియెన్‌ పెస్నిధిగన్న వేదగతీ నుత్కంంఠాతి శేకంబునన్‌, 12 


(బ్రహ్మాండ భాండముల్‌ బంతులుగామాటి 
కలదు లేదనునట్టి ఫఘనుండవీవ 
పదునాల్గు జగములు భరియించి జలధుల 
విహృకిసల్సిన ముహామహు(డవీవ 
పొక్కిలి పరిదమ్మి భువనముల్‌ నిర్మించు 
బుడుతనిగన్నట్టి |పోఢవీవ 
పదిరూపములువూని పదిలంబుగాభూమి 
కరుణాంగాచిన జదత్క_ _ర్హపవ 


గీ మూండుమూ రులు మెలలౌడు మూర్తి వీన 
" వేడ్షవేదాంతముల నిన్ను వెదకి వెదకి 


కానకున్నట్టిపట్ల నీఘునత లెల్ల 
వల్ల వీజార ! కొనియాడవశ మె మూకు ?, 18 


గీ వినతిగావించి యీరీతి వినుతిసేయు 


sr 


మౌనిచం[(దునిం గనుగొని మాధవ్రండు 
మించు సీనిషకునుం జాల మెచ్చి నా(డ 
నడుగు మాశాస్యమయ్యది యనిన నతండు, 14 


వారిజనాభ ! నీవ్రు మును ద్వారకలోపల గోపగోవీశా 
వారము వట్టిణీప్రముఖవారిజనేత్రలు చీవ సేయంగా 
వారిథితీరశె ల వనవాటికల౯ా వివారించునట్టి యా 

'మేరలు చంపకాటవినమిపమునళొ వెజయింపు మింవుగన్‌.15 


108 శ్రీరాజగోపాల విలాసము 


గీ, అనుచు నమ్మాని కోరినయట్లు నల్సి 
వనజనాభుండు చంపకవనమునకును 
దత్సణ ద్వార కాభిఖ్యదయ నొసంగి 
యతని ప్రార్థన నచ్చట నధివసించె, 16 


క. అరీతి నధివసించిన 
నారాయణ బేశ్ర చరణనళినము బ్ర లకుక్‌ 
సారెకు నతులొనరింపుచు 
ధీరవిచారుండు మొనితిలకుండు పలిశెన్‌, 17 


వ. దేవా! “చేవరవారు నిచ్చలునిచ్చట నధివసించుటవల్ల 
నుల్లంబు పల ల్ల వితంబయ్యి నయ్యడ _ చజేగావించు తీర్థంబునకు 
నాయవ్యంబున బాణపాతపరిమిత (ప్రేశంబున నవిరళక పరిమిళిత 
(పనవవినర పఠాగాభోగ విభావిభావనీయసాంధ్య వేళాతివేలా 
తి లంబిదీపశిఖా శేఖామోాహో వహ పాదలంబి శీఖాముఖా 
లత్మ్యు సౌవర్ణ వర్ణ జాలజాలకంబును నినంపాంన సారలోభలో 
లుపస్వాంతభూనభోంతర నిరతయాతాయాత ప పరిశాంత శశి 
కాంత (ప్రముఖామర (వాతనంజూత తాసతయనిదాభఘ తాప 
గర్వనర్వస్వవర ణ చణ వర్ధావర్ష మధురమధు రనధారాదుర్టి న. 
దినారంభంబునునగు చంపకంబు న బేశంబున ని చేశ కారులై 
మార్క ౦డేయ నూండవ్యమొద్దల్య సనక ననందనననత్కు_.మూ 
ర సనత్సుజాతౌొది వమొనిసంఘంబుల సంఖ్యంబులుగా సవనం 
సవనంబులుసల్ప విమౌనిక్చతదివ్య విమానంబగు విమానం 
బులగు బుస నీవేశించి విశ్వరతణ వ్యితీణంబును విశ్వ 
కర నిక త ౦బునునగు (తిణతంబు ధరించి భవత్క-టాశువీతు. 
ణానుక్షణ కృ తార్థంబుగ కృష్ణ తీర్థంబుగావిం చి ఆఫీర భీదకుచ 


శ్రీరా జనోపొఅ విలానము 109 


శాత కుంభొకుంభ గుంభిత కుంకును పంకవార్మిదా ముదా 
ముదిత వీచికా సారంబగు కాసారంబుగావించిన నదివార్మి దా 
నది యనంబరగు, భవదీయదివ్య విమానంబునకు కూణ 
పాత[పమాణంబున, పళ్చిమంబున గొభిల పకల్పితం బై న 
భవ్యజ్మా_పదంబగుచు విష్తుపుహ్కరణియ నంబరగ వరంబొనంగి 
బహుముని[పణీతంబులై న బహువిధతీర్థంబులకు పావనత్వంబు 
గల్పిం చి ద్యారకంగోరక 'పెన్ని ధిరీతినన్ని భానంబు సేయ వలయు 
ననవుండు (శ్రీవత్పలాంఛనుండు భ_క్తవాత్సల్యుంబున నచ్చట 
నిచ్చ వసియించి బృందావనతరు బృందంబుల యమునాతీర 
కుంజఫుంజంబుల గోపగోవీకాగోకులంబును (కీడావై లతటాగా 
తటాగము ల మరియునచ్చటి మహీతలమహిత విహరణవిహీ 
తోపకరణము ల దవీ.ణద్వార కానగర యోజనాంతంబున నిరం 
తరంబుగనుండ ' నేమించి మించి మించినకరుణాకువానా గోపా 
లుండు నో ప్రళయగొభిలులకు మం[తో పదేశంబు గావించి 
వారలయందుదయయుంచి యచ్చట వసియించె అందు నో. పళ 
యుండు నందకధరపాదభజనానంద ధరుండై సాంగ[కతువిధాన 
నంకొధిత కల శ్రమండై దథీణద్వారకావాన వానవాననావాసి 
తుండగుచు చ (కథ రసాయుజ్య సా_మాజ్యంబునాం దె, అందలి 
_ గుణగణంబులు గణనాతిలంఘ్యంబులని మజీయు నిట్లనియె, 186 
గీ, దథీణద్వారకాపుర స్థలమహోత్వ 
మగ్నికల్పంబునను జెప్పెనందు (బవ్మా 
తపము. జేసెను నిష్ట పద్మయునుహారిని 
తలవునను గోరిఘననిష్టతపము జేసె, 19 


110 కిరాజగోపఫపాఅ విలాసము 


క వారిద్దణి తపములకును 
వారిజనాభుండు మెచ్చె వరమును దయచే 
కోరలగనొనల్‌ మగుడళ౯ 
'జేళిను వై కుంఠపురము చిత్త మెలర్పన్‌ , 20 


గీ, దథీణద్వారకాపుర స్థలము మహీవు 
కె”నకమహార్థి కిని నూత సంయమోాం(దుం 
డంతయునుం దెల్పియచ్చట నతిశయిల్లు 
నలవారి|[ చానదిని జాల యభినుతించి. 21 


చ, ఇలంగల పాపనంఘముల శెందునునిష్కృతిం గల్లుగాని మేల్‌ 
దలంపనిపాపకరు ని కృతఫ్నుతకుక మతి లేవు నిహ్మృతుల్‌ 
తొలుతందొలంగినట్టి ఘనదోహము నొక్క_ధరాధినేతకు౯ 
కల దితిహానమొక్క.టి [ప్రకాశము సేసెద మోకు నెంతయు౯,22 


గీ, ఒనరు గోదావరీనది యు త్రరమున 
సింధుసౌష్వీరమధ్య (పనీద్ధమగుచు 
తేజమునమించి సౌరాష్ట్ర) దేశమందు 
పుణ్యవ_ర్తనుండొక మహీభుజుయ గలడు, 28 


సీ తనదు దున్తాధిపత్యము లోకముననున్న 
జననాథులక లంఘ్యు ఫక్తిందెలుప 
తనదు సర్వజ్ఞత్వ మనిశంబు జనముల 
మనములలోనున్న మర్శమరయ 
తనయు[గభావంబు దర్పితాహిత వాన 
ఫురములనొక్క-ట పొడవడంప 
తనమ పహోశ్వర్యంబు తప్పకంగొల్పీన 
ధన్యులకును ధనదత్వ'మెసంగ 


కీరాజనోపాఅవిలానము 111 


గీ తనరు తనలోక పాలక త్వ ప్రసిద్ధి 
పరిజనుల నెల్ల లోకపాలురుగం జేయ 
రాజశేఖరుండనలగ సౌరాష్ట్ర) దేశ 
రాజశేఖరుండెంతయు రహీవహించు, 24 


క. అరాజశేఖరుండును 
భూరమణుండు వేండలాడం బోవందలంపక౯్‌ 
సూ లెలనున్న జనంబులు 
సా శెకుమృగ యా విహార సన్నా హామున౯. 25 


న నసీవ్యంగిబండ్లును చిటుతబలంబులు 

మోటకత్తులు తెరల్‌ మోకురురులు 

పా లెపా'తెమల్ణులు బదనికల్‌ తడకలు 
చిలుకుటమ్ములు చప్టచిక్కములును 

వలలును బోనులు వల్లి తాళ్లోడిసెళ్లు 
సెలవిండ్లు దీనుముల్‌ జిగురుగడలు 

వెటులు[గోనులుమనుల్‌ బిసలును డేగలు 
వేపులునాదిగా వెలయునట్టి 


గీ, వివిధసాధనముల వేటు వేఅబూని 
యా[గ్రహవ్య(గులై మృగయానుప క్రి 
'వెల్టివిరిసిననం[ దంబు విధముమోలు 
C౧ 
నాటవికు లెల్ల తనవెంట నంటికొలువ. 26 


శా, వాహారోవా మొనర్చి పౌర్ళ (యుగలిక౯ా వలబ్లత్కల్భ పాణంబులకా 
'చాహోదండములొప్ప వీరరనత ద్భావాను భావంబునక్‌ 
సాహాయ్యబొనరించు రాచకొోొవురుల్‌ సన్నద్ధులై వంటరా 
సాహోయంచునుహెచ్చరించ విభుం డుత్సావాంబు సంధిల్ల లక, 


112 శీరాజగోపొల విలాసము 

గ, వేయువిధముల వనములో వేంటలాడీ 
యెప్పుడు 'మెప్పింతుమిక నెప్తు జెప్పుడ నెడు 
చంచుదోొరలును' చానును చేరియచట 
చేటలాడంగ దొడంగ నుర్వీవిభుండు, 20 


గ్ర 


దండంబడి చెంచొక వె 

దండము తొ ండం౦బువట్టి తౌ లాగింపకొ 

_ కొండవలెం బడియెదానము 

మెండుగ సెలయేర్ల రీతిమేదినినిండ౯. 29 


గీ లేటికెదురుగ రాయిలి వేటసేయు 
భూభుజూ! యము జ్ఞ రెంటిని బొలియం౭జేయ 
పులియు లేడియు నరిపడంబోరిపడియె 
ననరి శర వేగమెటుగక యాటవికులు. వ్‌) 


ఉ. దండితనంబుమొణ భుజదండమునందగు నేజబూని వే 
దండముంజేరంబోయి వసుధాపతి డానిమరల్పదాని యా. 
దండ నయుండు కొండవడిదా/కిన చప్పుడు విన్నయప్పుడే 
కొండనుకొండదాంకె కనుగొండని చూతురు భిల్లవల్ల భుల్‌,శీ1 


క, ప్రులుగులుజొరపిడి యొకరుండు 
వలశేలను జేగబూని వై వగ నానన్‌' 
వలగొన నదియును నవియునుం 


దొలలొను బహ్వోశవలన దొరకునె ఫలముల్‌, లి 


శీళాజనోపాల విలాసము 118 


గ్‌ జగతిగాలుపులచే కొనుచామరము డ్‌ 
లధికసత్యంబులుండ నియ్యడవి వంటి 
శీంటికని చామరమ్ముల నెల్లగొనిరి 
చమరులనుంచేరి శూరులు చెమరోబలిమి. 99 


శా, దాన పౌఢిమనెంచి చూచినను భూదారత్వనంరూఢిచే 
యేనాటందమిచేమిటం గోదవయే మయము స లాయమ్ములక- 
శ్మ్మైూనాథుం డిటులేయ నేటి కనుగిన్నం గోలె కోలంబు లా 
రా!నించెన్‌ [పతీగాగ ర క్రళరధారా సారముల్‌ మిోజుంగన్‌ . 


మః వడిగా నెన్నున నిల్వచేసిన ళర(వాతంబు నిండార నల్‌ | 
గడల మిన్ను లురాయు కీదకచిఖా కాండ(ప కొండంబుగా 
పుడమింజాజెడు క్రొ _త్తనెత్తురుల రొంఫుల్‌ ధాతువూరంబుగా 
నడగొండల్‌ వలె నుండే వన్యగజసంతానంబు లంతంతటన్‌ , కిక్‌ 


సీ ముంచియె ల్సిన రొంపిముకుగోళ్ల (జిం దెనా 
గగనగంగకుల బంకగరిమంజూప 
చింతనిప్పులురాలు చిజుతకన్నులడాలు 
జఊావకీలలకునుం గై దండలొనంగ 
రూడించినిలిచిన _స్తబ్ఞరో మములచే 
(బహ్మ్హుండములు తూంట్లకానలుగను 
ఘుఘుక్ర స్థనముల గుంభినీధరముల 
గువాలసింగంబుల గుంజెలవియ 
గ, వలలచించుక చెంచులవళముగాక్‌ 
యేకలం బొక గ్రాం డుర్వళు నెదుటనపుడు 
(పళయ కాల వరాహంబు పగిదిపౌచ్చ 
వచ్చినిలి చెను (శ్రజలెల్ల విచ్చివాజు, 36 
రి 


114 


శీరాజగోపాల విలాసము 


నః కుండలితచాపుడై నృపషకుంజరుండు 


నిశిత శరములు నొండొండ నిగుడంజేసి 
ఫూోేణి ఘూణవుటంబున గుదులు(గుచ్చె 
పొదలచున్నట్టివాలంపు పొదులనంగ, రి? 


వ, మరియు నమ్ముహీమం డలాఖండలుండు నుండలీక్ళుత చండ 


కోదండుండై యొండొండ నిశతకాండంయబులనించి చించి 
చెండాొడు చండగవిసిన చందంబునం దవుకంబు వీడ (కోడంబు 
త_త్తరంబునం బరువె _తీన హా త్రిక త్తళాధాటింపుచు, వెంబడిం 
బడి మిట్టాడు మానిసి లేనినట్టడవి మలపంయెదదవ్పిచే నలపం 


= +, ++(వాణ(తాణ పరాయణుండగును నాచక్కినొక [ా 
యా[శ్రమంబు [శవుంబు దీరునను త లంపునందుం (బ వేశించి 
య ందునయజ్ఞ యజ్ఞ శీలుం గనుంగొని నమస్కరించి “అయ్యా 
యియ్యడవి నెయ్యడలం చేధుగడలుదీపించె నన్ను నన్న ౦బు 
వెట్టి రటీంపుమున్న తం డన్నపానాదుల నన్నరవరుం బరితృ 
వ్యుంజేసి యనిచిన ననిచిన ముదంబున నమ్మహీ కాంతుండు 
నిజప్రురంబు (పవేశించె నంత నొక్క_నాడు, 


{ 


కొ, మునినాథుండు జెందంబున 


ఉన నాయకలు. భావసంగతి. ఉలియన్‌ 
జనుదెంచెను నౌక స్టంబున 
మునిముచ్చనుమాట లోకమునం దనరారన్‌, ఏరి 


ఉ. వచ్చి మహీమ'హేం[దు తలవాంశిటి మోనలనుండి చీకేటుల్‌ 


"హాచ్చిన వేళనందునను 'నెవ్చురుగానకయుండ నేడ్చుగా 


శీరాజనగోపాల విలానము 115 


సొచ్చియొకండ మేలుకలసొము లెల్ల (గహించి (క మ రక్‌ 
వచ్చినంజూచి వఏీధితలవర్ష్మత నింగనికట్టి గట్టిగన్‌ , 40 


గీ, వేగంగాలువున్నయమ్మహీవిభుని సభకు 
పాళ బద్ధునిం జేసిన (బ్రహ్మాకులుని 
తెచ్చినిలుప మహీపతి తెలియయజూాచి 
యెజిగియురిడియు నతనితో నిట్టులనియె. 4 


శా, ఓరీ! (బహ్మకులాధమా! నగరిలోనొంటిం (బవేశించి నీ 
చేరీతిన్‌ వారియించితింత ధనమిందెవ్యారులు౯ లేర? యో 
చోరత్వంబున నెట్టు లొ7 మనసెచ్చోట౯ ముని (ేణకిన్‌ 
మేరల్‌్చల్లునె చెల్ల బోయనుచు భూమోభ ర్రరోషంబునక. 


గీ తొలుత౭చేసిన మేలెల్లం దొలంగ గద్రోచి 
సెన్టై పెట్టుడు సొమ్ములుపట్టితీర్చి 
యాజ క రు ౦డుగాండు (బ్రాహ్మణు డటంచు 
= యా 
వెడలిపొమ ని (తోయించె ఏడు'వెడల, 


క, యతియును నవ్వుచు నూరక 
నతివేగముతోడ నరి7? నాాశమమునకుళా 
కృత మెజుంగని పాతకమున 
ీతీపతియును వుణ్యకర్ణ శీలత తొరలకా జీ4 


సీ (మొక్కి_ముందటనిల్సి మోడ్పు చేతుల చేత 
వేడుకోవచ్చిన వెక్కిరించు 
. నాడినమాటలేయాడుచు దనమాట 
స్ట లాదరింపనివారి నదరవై చు 


116 క్రీరాజగోపొల నిలాసము 


"నటులు చూావీనవిద్య నటులంగాదంచు జా 
నడమె కోణంగి యాటలాడు 
మత థ య క క 
వలెవాటునై చిన వలిపెసాలువ చించి 
పెనచి పగ్గాలుగా. జేనుచుండు 


గీ, మేరమోారిన మన్మథ భారమొంది 
యలంత యాలి దప్పియు ననగ వెనుక ఎ 
వచ్చువారలంగనక భూవల్ల భుండు 
ఘోర కాంతారవీథుల. (గుమ్మరిలుచు, 45 


గీ చేవవనేయున్న యాయజ్ఞ శీలుననము 
చేంయాసంయమోాందుని 'చెంతనిలుప 
నకట! యీాతేనికిటులయ్యె నాయటంచు. 
నా ర్లచేతస్కు.డై యిట్టులని యె మౌని. 
క, శాపముజేందంగ మా విభుః 
జేపాపము సేయంగానొ యిటులయ్యెగటా! 
రూవింపగాకృతఘ్న త 
(పాపించెను కాక యింతభంగము గలే? 47 
గీ, అనుచు మానిందు' డప్పుడు ననుచుదయను 
రాజ్య గర్వంబుచే నపరాధ మితండు. 
ేయుకుంచి యుపేశు ముంజేయందగదు 
పరిహరించెద సీతనిపాతకంబు, 48 


మ, అనియాూమొని నృపాలుజూచి పహృాదయాప్లోదంబు సంధిల్ల నో 
ఘన శే 'ర్యోదయ! నికునిప్పుడు కత ఘ్న్‌త, స్రంబు పాటిల్ల యగ 
వినుమూపొపమునం భవించె ధనముర్వి౯€ సంయమి[గా మణుల్‌ 
గొని యేకార్యముసేయువారు తగునీక్షుక్‌ బొల్చెద౯ మత్క_థః 40, 


శీరాజనోపొల విలొనము 117 


క, మునుమా యా[శమమునకును 
జననాయక నీవువచ్చి సంతుష్టుండ వై 
చనుమేఅెజటులఫదు వోయని 
మనవమరయ దలంచి యొక్క_మౌార్షము చేత ౯. 50 


చ, ధనములు చారవృ త్రి. గొన ద్వరకిం దలవర్షుదెచ్చిన౯ 
ననుంగని నీవుచాలకఠినంబులు వల్కి_తి మున్నె టింగియు౯ 
మనుజవ శేణ్య! యట్టియవమానమువల్ల కృతఘ్ను దోవముల్‌ 
పెనంగొని వెజ్తిచేసె నిక భీతిలశేగతి యొండు దెల్పెద౯ా. $1 


గ్‌ అకట(బాహ్మణం డుపక ర్త యనంగవలదు 
భూసురుండై న వాండెల్ల ల్ల పూజ్యుడరయ 
నవనినాయక! యుపక ర _రృమ్రైనయట్టి 
వి ఫ్రునవవుతి సేసిన వేజెశాదె. ద్ధి 


సీ చతురంగబలములై సంరతణముసేయు 
(బావా జ్రశీర్వాద పాటనంబు 
ధనధాన్య రాసు లై తనుష్రనంత తమును 
(యమైవ్మాణాశీరార్వాద పాటవంబు 
(ప్రాకారము లగాధ పరిఘులునై కాచు 
(బాహ్మ ణాళీ ర్వాద 'పొటవంబు 
(పాసాద ములు రత్నభవనంబు లై యుండు 
(బాహ్మృణాశీర్వాద పాటవంబు 
గీ. బావ్మణులబూజశేసి సద్భ క్కితోడ 
bh సవనిశేత 
యాయురార్‌ కోగ్య భాగ్యంబు లనుభవంచు 
సత్యమి దెసుమ్ము 2 న క్‌ నానత్యరూప, ' 


18 కీకాజగోపాల వీలా సము 


గీ, ఘనతమించిన యాకృతస్ను త్వమునకు 
నూహాసేయంగనిహ్మృతి యొండుగలదు 
దశ్మీణద్యారకా పురో త్రముమునందు( 
తీర్ధమొనరు వారి ద్రానదీ సమాఖ్య, స్ట్‌ 
నీ, అభీరభీరూ కుచా[దులతో నేడు 
వియ్యమందడెడునట్టి వేడ్క_గలి౫ 
గోపరూపవతీసురూ పేశణములతో 
సయ్యుంబుం గావించు నాఖ్యమ బ్బె 
వల్ల వపల్లపీ వదనపద్దములతో 
నెయ్యంబుసవరించు నెనరుంగలి7 
ఫఘోషయోసపామణీ కుంతలంబులతోడిం 
గలసిమెలంగు విఖ్యాతి యొదవె 


గ్‌ ననుచురంగం తరంగరథాంగమిాన 
కమల వాలకల్లార గరిమమెజయం.. 
దనరుచులు నెల్ల దిక్కులందనరనలరు 
ధ్‌ ర్మములదొొంతి యలహరి ద్మానవంతి, ర్‌6 


గీ, అందుంగుంకివ వారలకవనినాథ ! 

యఖలపాపంబులడయగసట యబ్బురం బె? 

కఠినతరమైన సీకృతఘ్నుత్వ మడలప 

స్నానదానంబులచ్చట సవదరింపు. గ్ర 
కం, అనియనిచిన నమ్ముదమున 

జననాయకండరి గ వేగచంపకవననిలో 

ననఘహారి[(దానది6ం దాం 

గనుంగొనినతి సేసి భ క్ని గారవ మెనంగకో, 58 


కీరా జగోపొల విలాసము 119 


గీ, వినుతిలావించి శాస్రో) క్ర విధినియందు 

మజ్జ్ఞనం బౌడ్‌ యా స్నానమహీమవలన 

వీతకల ముడై భ కి వెలయనాత గ్‌ 

నాత్మముఖల నెల్ల దానధికనిష్ట 59 
క, మనుజేం[దుండు పదియాజగు 

ఫఘనఊచానములొనంగ్ని విమ్షుకై ౦క ర్యము చా 

నొనరించుమిగుల ధనముల 

వినతులుగావించి భ కి వినుతులు సేసె౯ా, 60 


గ 


కోటిమణులిచ్చి యారాజగోసముణికి 

పంచప్మాతములర్పించి భ క్రిమించి 

భక్రిశేఖరులైన యా పార్థివ్రండు 

తదనునులినేగా నిజరాజధానికపుడు, 61 


క, -ఈకథవినినం జదివిన 
లోకో _త్తరఠనుహీమ భ క్షలోకముకెల్ల ౯ 
(నీకాంతుని కృపవల్లను 


చేకురునారోగ్య భాగ్య చిరతరసుఖముల్‌, 


ర్‌ం అష్టాతరీజపం బురు 

శిష్టత (గావించు పుణ్యశీలురకు మనో 

భీస్టార్థపలము లన్నియు 

ముష్ట్రీగావ్యాంబు లగుచు ముందటనిల్బు౯. 68 
న ద్యాదశాొతురియనెడు మంత ౦బుభ కి 

జపనుంగావించునట్ట సజ్జనుల కెల్ల 

రాజనగోపాలుం డురకుదయ రాజిలంగం 

గొంగుబంగారనుగుచు. జేకూర్చుశుభము, 64 


120 శీరాజనోపాల విలాసము 


శా, పతాం తేందుముఖీవిలాగ సుమనోళాణాన బాణనఫీ 
దతు[పాభ వ దేవలబ్బకవి తాదావీ.ణ్య దావీణ్య భా 
శీషాసీవీతనై కనై గమమహోసిద్తాంత సిద్ధాంతరు 
చ్వేశారాధిత రాధికా ప్రియమహావిద్యోత విద్యోతనా 65 


క, హారాయిత గుణగణ పలి 
_ హారాంక నభూపరూప హోర్యనుహారా 


హారాంచితక్తీ ర్థిపూర హారివిహారా 66 


ఫఘనతరాజివినత్‌ . ........ విరాజివై భవా 
వినుత శాలిదళదిశాలి, వివిధ శాలి భాధవా 
జననురాగ జలజరాగసదనురాగ గారవా 
పనితదామ యవతిథామ బహూువిభా మనోభవా 67 


నీ, వారాశివలయిత భూరక్షణ....40040000, జ 


గద్య, అది (శ్రీమత్కాళవా _స్తీశర కళుణాక టాశు అని సార 
స్వతనయ చెంగల్వ వెంకటార్యతనయ ' విజయ'రాఘవభూప 
(పసాడాసాదిత వివిధరాజ చిహ్న చిహ్నిత భాగభయ కాళయ 
సామభేయ [పణీతంబై న రాజగోపాలవిలానంబను మహో 
బంభంబునందు సర్భంబును పంచమాళ్వానము. 


శ్రీరాజగోపాలాయనమః 


Rathnam Pross, Madras=—1]- 


(శ్రీ 
గకేకాయనము8 


చంసకారణ్య మా హాత్యన్‌ 


హహ 


(శీ ల నక 
సూత సర్వజ్ఞ భగ వన్సు రాణార్గవి శారద | 
తయా ఖలు పురాణాని సేతిహోసాని కృృత్స్నళః ॥ 1 
పితాని మునీనాం చ సన్నిథౌ బహుశో మునే | 
వేదవ్యానస్య కృపయా సరవాస్యాని (నైమిశే ॥ 9 
ఆదిమ[బవహ్నణః కచ్చే విష్ణో ప తం 
స్థానాని జంబూద్వీపే చ అన్యద్వీ"ే పేషు ైమైవహీ ॥ క్రి 
జక రశ తానీతి వై కుంళనద్భుశాని చ | 
శీషాం మధ్యే విశేషేణ కథి తాన్యష్టమన్టీ వై ॥ 4 
చతుర్వింశతి తన్న ధ్యే కథితాని విశేషతః | 
తన్ముభ్యేఒష్ట విశేషేణ ప్రోక్షం వైప్తవముత్తమమ్‌ ॥ 5 
ఏశేషాం వైభవం సర్వం స్యూతం చ భవతా పురా | 
వదానీమ్మత్ర న_కృవ్యమసా ఇం మునిసన్ని ధౌ ॥ గ 
దశ్నీణద్వారకాయాశ్చ వైభవం నంగహాంచితమ్‌ | 
వదస్వ విస్త రేణాద్య కృపాసార కృపానిభే | 7 
త్వయా చ పావితా లోకా రాజానో మునయో౭._పి చ | 
అన్న ద్భాగ్యవశా దేవ స్మత్రమధ్యే చ వైమిశే || 8 


122 

(ప్రాప్తవాన్‌ లోకపూజ్య _స్త్వం వ్యాసవద్విగతస్పృహః | 

త్వద్దర్శ నేన సర్వత ముక్తా యాన్యంతి మానవాః ॥ ర 

ర మో నాదీ లోశే౭న్నిన్సరోపకర ణే రతః | 

కాలే టానాం సంపదశ్చ పజే పదే॥ -' 10 

త్వన్ముఖాంభోజసంభూతం శ్రీమద్విమ్ణుకథామృతమ్‌ | 

ఫీబంకి యే మునీం|దాశ్చ తే నై ధన్యా భవంతి చ॥ 11 

న నృణ్వంతి కథాం యే నై భస్రీ"కా నద్భ శాళ్చ కే! 

శే ధన్యాః కర్ణఖూవాా యే థ్రీమద్యిన్లుకథారి ముహుః ॥ 12 

శృణ్వంత్యష్టైాంగయా భ్‌ క్యా ఆనందా। శువిభూపి. తాః | 

తేపాం చ దర్శనాచేవ (పనన్నః న ఇత i తలి 

త్వద్దర్శ నేన ధన్యానాం కి మలభ్యం జగ త్రయ | 

బహునాత్ర (పలా సేన త్వత్క్బృపా వర్థతాం మయి! 4 

శ్రీ సూత ఉవాచ = 

త్వత్సన్నిధా నమ్మ గణ (శీమద్విష్టుకథాళ్ళు భః | 

వక్తుం చ పాత్రతాం యాతో గురోఃస్వకృపయా ద్విజ! 15 

ఏతస్మాదధిఃం కిం వా భాగ్యమన్యద్భవిష్యతి | 

సర్వ్‌ త్రం విశేచీణ మాం పూజయసి చాతవత్‌ | 16 
| తత్సర్వం సద్దురోఃపూజూ న తు నారాయగాంశజః | 


మన్బ_న్త శే పాదపద సం న్యస్తవాన్కృపయా గురోః 1 17 
స్‌ అచ 
తద్బ లేన కథాం వశే శృణుభ్యం బుద్ధిపూర్వకం | 
_కృణ్వతాం పఠ ఆాంచ్చాపి విష్ణునా యుజ్య మ ప్రి వ 18 


| (అహ్మకుండం నమారభ్య యావత్సింధునమాగమః | 
తస్మాజ్ఞలే లిహో లోశే న .పునన్గాయ లే భుని | శేరి 


128 
స్పష్ట చ నవ్యూజూతోయ వాశోయాతి చ య|[త చ | 
తన్య న్పర్శనమా(త్రేణ ముచ్యతే మవాతోఒహ్నాసః | 20 


తస్యాశ్చ మహిమా వుం శేసేణాపి న శక్యతే | 
న తిధిర్న చ నక్ష[త్రం న యోగకరణాని చ ॥ 21 


నమం[తోన చ సంకలో న చ నురణమేవ చ | 
కా వేర్యాం వమొానలం స్నానం మహాోపాతకనాశనం ॥ 99 


వతాద్భశాయాః కావేర్యా_్తీరరాగాారుభయోరి | 


విముస్థానాని కతిచిత్సంతి పుణ్యతమాని వ. 23 
బదరీవనే చ (శీరంగం దేవః పూర్వముఖస్థిత ౪ || 
శేష సర్యంకళ యన స్ప రగంతె చః పరివారితో || 24 
తత్పూర్వే విప్పలార జ్యో తథైవ పరినంస్థితః | 
తథా కా వేరిమభ్యే చ చందపువ్క-రిణీత కు | 25 
విభీవ.తేన చానీత్రో దతీ.ణాభిముఖస్థితః | 
కావేర్యా ఉ త్తే త్రీశే వేదనారాయణస్థ లే i 26 
తథా పూర్వముఖో భూత్వా పసహ్షోదపరిపూజితః | 

వర్తతే సన్ని ధా నేన కుశ తీర్థ స స్వ దఖీణే | ల్లి 
తత్పూ స్వే పుండరీకాతః REO భ'_క్షవత్సలః | ' 
వ్యాసాచదై ్ట స్పేనితో నిత్యం (ప్రహ్లోదాదిభిశేవ చ | 28 
వర్తతే నన్నిధానేన కుశతిర్గ స్య దవీ.ణే | 
స oe చ కావేర్యా దవీ ణే తకు | 29 


హీమవుషు౭ణీతీకే లతా నీ చ పరి సేవితః | 
అపర్యాప్తామృ తాఖ్యశ్చ భ_క్రరషణదిత్ని ఈ | ౪0 


124 
వర్తశే కుంభఘోతో చ భోగమోాకు[ పదాయకః | 
తన్య చాగ్నేయదిగ్భా? యోజనద్వితయాంత శే ॥ 
(శీచంపకవనం నామ (పసిద్ధం భువన[తయే | 
అమృతోదృవబీ జేభ్యన్సముత్ప్సన్నం వనం శుభమ్‌ ॥ 


నానాపక్షి సమాకీర్ణం నానామృగనిపే.వితమ్‌ | 
నానామృ?౫ గణాకీర్ల నిర పరం లోకపూజితమ్‌ ॥ 


మునయ_స్తత కిహ్షంతి జిత।క్రోథా జితేం[దియాః ॥ 
అగ్ని హో(తపరాశ్శాంఈాః స్వ ద్వంద్వ వివర్ణితాః ॥ 


-వేదపారాయణర తా వెవ్లవా విష్ణుత త్ప'రాః | 


కర్మాణి కృ తాకా లేషు "లేఒర్పయ్యంతి చ విష్ణవే 1 


అష్టా త్తరసహనం చ మునయ_న్నత సంస్థితాః | 
తత వహ్నిముఖో నామ ముని రాసీ త్త పోధనః ॥ 


తన్య పుత్రద్వయం చా_స్సి తౌ చ విన్షుపరాయణా | 
జ్యేష్యో గో(పలయో నామ కనిష్టో గోభిలావ్యాయః | 
అర్పయంతె చ కర్మాణి మనో వాక్కాయకర్శృభిః | 
తయోరో[పలయః|(చేష్ట_స్తపసా “ద్యయా తథా | 
భక్షారాచ పూజయా నిత్యం ఛ్యానయోగవిశేషతః ॥ 
తథా గో(పళ యో విడద్వాన్దేవన్య (వీతిమావవా౯ || 
కదాచిదుగం తప ఆస్థితశ్చ 

ధ్యాత్వా వ్యాది స్వే భగవంత మాభ్ధ్యమ్‌ 
పంచా గ్నిమభధ్యస్థిత వవ సమ్యక్‌ 

శ్రీకృష్ణ పౌదాంబుజభ క్షి సంయ, త? [= 


లీక్‌ 


86 


వ్‌ 


83 


ఏ.) 


40 


125 

ధ్యా నేన తుష్టశ్చ తదా హరి స్సగ్టయం 

(పనన్న తామాప మునేశళ్చ త్మతతు | 
స్పృశన్యంరాగ్రణ చ భక్త వత్సలో 

న్యం ధాను భాసా చ విభానయ న్మునిమ్‌ I 41 
న విప ఉనీ శ్రథీ విలోచనద్వయం 

దదర్శ "దేవం చ తపోబలేన | 
గ్రీశార్భ చ క్రాసిగ దాధరాఢ్యం 

౧ 

మాభూసనమేతం నుహనీయ లేజనమ్‌ ॥ 42 
తుహ్హావ భక్త్యా గుణకర్శృవర్టితం 

పరాత్చరం కంజద నేత వుంతిశే ॥ 48 


గో పలయః "ene 
అహో ధన్య్య్టో౭_న్ని భ గవన్హయా దృష్టో యళతోఒ(త్ర తు । 
త్వత్సాద పద్ద న్న ప్రణతం పాహి పాహీ కృపానిభే | 44 
నమో వేదాంతవిజ్ఞాన దినమూ ర్తి ధరాచ్యుత | 
గోవింద గోపబ్బంధ్ర శ  సనకాదై సీశ్స సేవిత ॥ 45 
నోమైళ్చ నోవీకాభిశ్చ గోభి శైవ సమన్విత | 
మమాను[గహాణార్థాయ సన్నిధత్స్వ రమాపతే॥ . 46 
అఖండనచ్చిదానంద(బవా శే పరమాత నే | 
కాల్బతయనివృత్తాయ కాలాతీతాయ తేనమః॥। ' 47 
పరాత్పరతరంవచైన తత్సరా చవ తత్సరం | 
అ(ప్రతర్య్య మని స్టేళ్యం తం వంచే లోకసాశ్రీ ణం 1 48 
ఆజ్ఞానినాం చ మూథానా నువిద్యా మోహీ తాత్మనాం | 
అచింతనియరూపాథ్యం తం వంచే పర మేష్టినళ్లి i 49 


196 
అపకిచ్చిన్నమదై పత మవాజ్ఞాననగోచరం | 
నిర్షుణం నిర్భలం నిత్యం తం వండే మత్స ప్ప్రావిణం i 50 
అనాభార వునాకార మాధారం నర్వ 'బేహినాం | 
లోకరయాకరం సాకా త్తం వందే కనుఠాకృతిం ॥ 1 
లోక వీడా3 రాణాం చ రతు.సాం' భయవర్థనం | 
నరసింహాకృతీిం విష్ణుం తం వంచే లోకరతకం | ర్తి 
భూ మేరుద్ధరణార్థాయ కృతవారాహరూవిణం | 
బలియజ్ఞ విఘాతాయ ఛలవామనరూవీణం ॥ ద్ధ్రీ 
(తిపదా _కాంతలోకాండం నంటబేఒవాం కళ్య పాత్మజం | 
కార్తవీర్యాపరాధేన జనిత కోధముత్క_టం | sy 
జామదగ్ని మహం వందే లోశాన్ని తుతియీాకృతం । 
రావణస్య వధార్థాయ దేవై రభ్యర్థితో వారి 1  క5 
రామావతారం కృతవాన్వం దే౭_సాం జానకీపతిం | 
రేవతీరఠమణం రామం నీలాంబఠధరం విభుం ॥ 56 


(పలంబాసురదర్పఫఘ్నం వం బేఒపాం బలనామకం | 
మాతులం కంసనామానం లోకకంటకకారిణం ॥ గ్‌ 


పహూతవాళ లోకరమార్థం తం వంచే కృష్ణరూపిణం | 
కల్కి_నం లోకసంహోర కారిణం |[పళయాంత కే | 50. 
' ఉత్పత్తిపళయాతీతం తం వంటే '|పళయాకృతిం । | 
కేశవాయ నను స్తుభ్యం వ గేణ్యాయ మహాళ్మ నే ॥ రఫి - 
ఆదిమధ్యాంతళూన్యాయ జగన్నాథాయ విస్ల'వే | 
అపరాధనవా[నం మే తమన్వ పరమేీళ శర ॥ 60 
భా యో భూయో నవు స్తుభ్యంభూ యో భూయో నమసనదా॥ 


iaT 


;న్లీ నూత ఉవాచ == 


ఇతీ స్తుత్వా జగన్నాథం దండవ(త్సణనామ వా | 
-దేవోఒథ తన్య సోకేణ తపసా పూజయా తథా | 
యేన చానపుణ్యేన (పత్యతం నమజాయశ ॥ 
చతుళ్భుజః పీతవాసా వసమాలా విశాజితః | 
పీ తొంబరధరశ్ళా ర్రనుః కాలమేఘనసిభచ్చవిః ॥ 
వరం |పడాతుం భక్తాయ మేఘగంభీరయా గిరా | 
న ఉవాచ తముఖైపస్య వరయన్వ వరం తతి ॥ 


గో(పలయ స్తు విపోఒసా దృష దేవం రమాపతిం | 


సంతుష్టచిత్తః (పోవా చ వరదంచ రవమూపతిం ॥ 


గో పలయ ఉవాచ క 


అహో ధన్యో౭_స్ఫి భగవలా లోశకాను[గహకారణ | 
వరదో౭._సి యది త్వం చ. ,.చంపకకాననే | 
మయా కృతన్య తీర్థన్య వాయ వ్యే బాణపాత నే | | 
విష్వు శ్సేన(పభృతిభిస్వ్యకి మైః పరివారితః | 

మార్క-౦ గేయాదిమునిభిః (పైవ్వాపలయవర్ణి తై ః | 
భశ్తః ప్రహ్లోదములఖె ్య్యశ్చ గోపాలైః పరివారితః ॥ 
గోపవేషవధరోఒభూ త్వా రమణీయేజత్ర కాననే | 
వారయన్‌ నోకులం సర్వం నోవో దండధరన్స వయమ్‌ 1 
(తినతం చా గభాగంచ దత్తం వైవ స్వకర్శణా | 
గోవర్ణనధృ తేః కాలే లోకరమవిధా పభో[॥ 
యది మే భక్తి వశ్యో౭_సీ మునీనాం వరదో భవ । 
త్వన్నే్యతవీకి తే. జే శే తీర్థం చ [క్రియతాం వాళే.॥ ' 


61 


62 


68 


G4 


66 


67 


68 


69 


ri 


1౨8 
శ్రీకృష్ణాఖ్యం మహాతీర్ణం తద్భ 'వేల్లోక వి,ళుతం | 
గోపాంగనాభి స్పతతం (శ్రీడార్థం తీర్ణమా వహ || 
త్ర _్రీర్థం లోకవిఖ్యాతం భవివ్యతి హే విభో | 
తాసాం కుంకుముగంభేన హారి దాలేసనేన చ ॥ 
హారి దాఖ్యా నదీ చేతి (ప్రసిద్ధ మభియాస్యతి । 
గోభి లేన కృతం తీర్థం విమానస్య చ సన్చిమే || 
కాణపాత్యప్రమాణే చ విష్ణువుష్కరిణీతి చ | 
శ్వదీయ వరదానేన నర్వదా పాపహారిణీ ॥ 
భవివ్యతి కృపాయోగాద్దివ్యజ్ఞాన(ప్రదా*యినీ | 
దత్వా వ రానన్ని ధత్స్వ ద్వారకాం చ విహాయ చ ॥ 
దథీ,ణద్వారకా చేతి నామ కృత్వా! స్థలన్య చ | 
లోశే (ప్రనిద్ధం కృత్వా చ స్‌ పాపశాంత యే | 
నంత్య_ళ మునిభీశ్వా(త కృతాని సుబహూని చ | 
తీర్గాని దికు సర్వత్ర తపోబలనమన్వి తైః | 
తేపూమువి నరం దత్వా (పనన్నే వా నమాచర । 
(పోర్థనాం పూరయ విభో భ_క్రవళశ్యత యాత్ర తు | 


(లీ నూతః టా 


ఇత్యుక్షి మునినా తేన లవ్నీ, కాంతస్స షం హారిః | 
' తథా_స్ట్ర్వితి వరం దత్యా తత్రైవ పరిసంస్థీతః | 
న్వకీయపార్ష దగతై న్సనకాదై ఫ్రశ్చ్‌ మోగిభిః | 
స్వయం గో పలయాఖ్యస్య తుష్ట్యర్థం గోకులాన్యవి || 
ఆనీయ దూత వర్లెక్చ ద్వార కావాసినోజ.కి చ | 
వృతుగుల్ల లతోద్యానవావీకూపొదికాన్యది శీ 


72 
78 
74 
75 
76 
77 
is 


719 


£0 


81 


82 


129 
యథా యోగ్యం (పతిఘైప్య పరితో ఆమోజనాంతనే | 
దతీ,ణద్వార కా చేయం పురీ చంపకళోభితా ॥ 88 


ఇతిహోవాచ భగవాన్‌ నోపళయముని భ కితః | 
తదా[పభృతి తత్‌ వ్మెైతం దఠ్సీ ఇద్యార కా హ్యాభూత్‌ 1 84 


తయోరపిచ మంత” స్వా స్వయమేవ జగత్పతిః | 
(దుపదన్య యథాన్యాయ్యం క్ర బ్రతౌర్ల చ చకారవా ॥ 85 


భగవాన్‌ న్వయ మే౭ఒవ్యాత సమాగత ఇతి [పథా। 
తేన, స్వయంభవ మదం విమానం శ్నేతమ్నుత్తవమ్‌ ॥ 86 
వైపష్ణవానాం చ సర్వేపాం స్థాన మేతదను త్తమం | 
(శ్రీరంగం బదరీషండం వైకుంఠం వేంకటాచలం ॥ 8'7 


వుణ్యకోటివిమానం చ తథా |శ్రీనగరావ్యాయం | 
అహోబలం ఏశాలంచ పలాశవనమవచ | 88 
ఏతాని వుణ్య వేతాణి మంతేసిద్ధిక రాణె చ | 

"దేవో౭ఒవీ పూర్చక లయా వర్తతే భ క్రవశ్యతః || 53 
దవశ్నీణ ద్వార కాఖ్యాన 'మేతక్పుఃఇ్వ మనుత్తమం | 

యే పఠంతి చ శృణ్యంతి తేనై భాగవతోత్త్రమ్వాః 1 90 
తేపాం (పనన్నో భగవాన్‌ వైకుంఠం యాన్యతి |భువం | 
అన్య కే త్రన్య మాహాత్స కమాఖ్యాపి చ న విద్యతే ॥ 91 
మాహాత్సు రం భగవాన్‌ వెట్తి భక్రన్య వరదో హరిః | 
మునిర్లో( ప్రల యో౭.. వ్యా(త్ర జడాచారపరాయణః. | 9. 


180 

జపన్న ప్లాకురం మంత్రం ద్యాదశాశురమేవ చ | 
అగ్నిహోత్రం సదా కుర్వన్‌ న్వతీర్థతట వవ చ ॥ 9§ 
నివాస మకరోద్భక్తా్య యావదేహాంత మేవ చ | 
సాయుజ్యం (ప్తాప్పవాన్సక్చాత్‌ (శీకృష్ణవరడానతః ॥ 94 

బ్రతి (శ్రీబహట్టండపురాణే విమ్ణువే[తఖండే 

ట్‌ త్రరభాగే చంపకార ణా 
మాహాత్త ఫ్రం నొవు 
ఏకషష్థ్రీ త మో౭౬ఒ 


ధ్యాయః || 


అనాణాట్‌టులంలాలపానినాయనానాటాయారాాయుకాణనాతుకక్కతా. 


చంపకారణ్య మాహాత్మ్యం 
ద్వివవ్టిత మో2ఒ.ధ్యాయః 
(శీ శౌనక ఉవాచ :--, 
వ్యానశివ్య మహాభాగ 'సర్వజ్ఞ కరుణానిభే | 
కించిత్‌ సంశయ మస్మాకం వ్యృాదయే వర్త తే=.ధభునా ॥ 1 
తత్‌ పృవ్భామో వదాస్మాకం త్వమేవ గతిరద్య వై 
కోపి లోకే నజూనాతి నంఛయ ఛ్భేదహేత వే || 2 


ఆదిమ బహ్మణః కల్పే (బహ్ముణ_స్తపసాన్వయం | 
అ కాలి (బహ ణాక్చ వరం దత్వా(త సంస్థితః | 8 
ఇతి (శుతం చాగ్నికల్చే పునరన్యచ్చ వై (శుతం | 
లజ్మూక్చ తపసో యోగాదాగత్తో భగవానితి 1. - 4 


181 


సూత ఉవాచ ;. , 
[(శుణు శౌనక వమ్యూమి సంశయన్య నివృ త్తయే। 
య చ్భుత్వా సర్వ పాపేభ్యో ముచషసే నాత్ర సంశయః |॥ $ 


తదా తదడాపి చాగత్య లకూ ఫ్రే (బ్రహ్మణ న్లథా | 
త త్తత్క_ల్పావసానే చ పునరై ్వకుంఠ మేతి చ | 6 


వతత్‌ జాతా గో పలయోా (బ్రహ్మణో జ్ఞానవై భవాత్‌ | 
వర్మప్రదానకల్చే చ _పార్థయామాన వై భువి | 7 


స్వామిన్న తై )వ భగవన్‌ యావ్యద్చృహ+ సండనంస్థితిః | 
స్థాతవ్యమ్మత "దేవ్యా చ భకాభీప్ట ప్రదాయక | 8 


గోపానై ర్లోపకన్యాభిః [శ్రీడాం కుర్వన్విశారదః | 
వితానేన హదిళ్ళుంజన్న త్మ ల ప్రతివత్సరమ్‌ | 9 


చతుర్భిశ్చ చతుర్భిళ్చ ద్వాభ్యాం పంచభి రేవ చ | 
హూయ తే చ పునన్వాభ్యాం స నో విష్ణుః (పనీదతు ॥ 10 


ఆ(శావయేతి చతురకుర 
మస్తు |శౌవడితి చతురతురమ్‌ ॥ 
యే యజామహేతి పంచాతరం 
ద్వ గికరో వవట్కా_రః | » Al 


ఇత్యేవం హూయ తే యత్ర తస్మాద్యత వన (ప్రభో | 

నో చేన్హుమ వియం నాని గోభిలాఖ్యస్య సర్వథా॥ 12 
సత్యం మద్వచనం కర్తుం స్థాతవ్యం స్థన ఉత్తమే | 
చంపకార్రణ్యసం జే చ దఠీణే ద్వారకాస్థలే | F 18 


182 
తథా సంప్రార్థితో విన్గుర్శ_క్తవళ్యం చ సూచయన్‌ | 
అకరో త్తత్ర వాసం చ కలయా కృతవి గవాః | 
చతుర్వింశతినుత్‌ స్థా సొన మేత చృంపకశాననం | 
మా కృణుధ్భం ల సంశయా త్మా వినశ్యతి I 
ఫురాణం మానవో ధం గ) స్పాంగో వేదళ్సికిత్సితం | 
ఆజ్ఞాసిద్ధాని చత్వారి న వాతాని చ పీంతుభిః 
వాన్య శే పే-తువాదేన స నరో నారకీ భవేత్‌ | 
త్వమ[త సంశయం విద్వన్నాకురువ్వ ద్విజోత్తమ | 
త్వంహి సంశయవిచ్చేత్తా నర్వేపాం [ప్రాణినాం భువి | 
(పనంగాదిద మాఖ్యాతం విష్టాశ్చరిత ముత్తమం ॥ 
(శుణ్యతాం పఠతొం వావి విష్ణుసాయుజ్యమ నీవై! 


' నూత ఉవాచ ;. ౯ 
' అస్మిన్‌ మేతే ఫుణ్యత మే యే వసంతి నరోత్తమాః ॥ 
పళ్యంతః (ప్రత్యహం చేవం గోపాల వుపరాజితం | 
త ఏవ ధన్యా భూలో శే వైకుంఠం తే (వజంఠతనై || 
యే చ గో(పలయే తీరే ౫ గోభిలాఖ్యే చ పావచే | . 
(భీకృష్ణపుష్కరిణ్యాం తు హరఠి(డాఖ్యానదీజలే ॥ 
స్నాంతి సంకల్పపూర్యం చ తేనై భాగనలో త్ర తనూః | 
శేవై స్వవంశవితృభిరై. (కుంశే నివనంతి వై ॥ 
జ్వాదశాతురవమం[తం వా తథై వాషప్ట్రాతరం వనుం | 
జపంతి వై విశేసేణ గురుణో కృ్యకమేణ చ | 
(పత్యతురం కోటిక్ర ల్ప్సం, నిమష్ణులోశే వనంతివై | 
శీ శాస్ధితీ స్టే ర్థే పుణ్యే చ చ్యితాయా। పూర్మిమాదినే | 


16 
17 


18 


19 


22 


28 


24 


188 


తద్విప్లోరితి మంత్రేణ స్నాత్వా వైకుంఠ మాఫ్పు యాత్‌ | 


ఫుండరీకన్య రశత్రూర్ధం పురా విష్ణువినిం తం | 


వత ద్రహన్యం క స్యాపీ న వవ్యం ద్విజోత్తమ ॥ 


ఆ స్పికానాం చ వ_క్తవ్యం నై_వ్యీకానాం విశేషతః | 


పాషండాః పతితా చూ క వంచ'కాః (కూరక ర్భణః i 


విశ్వానంనై్నవ కుర్వంతి పురాణేషు కదాచన | 
అర్థవాదం వదివ్యంతి జీవనార్థం చ “కీచన ॥ 


న తేషా మిహలోకశ్చ పరలోకా న సంతి వై! 
వేదే పురాణే శాస్త్రే చ ఆగమేవు విశేషతః | 


(పమాణబుద్ధిః క్ర _ర్తవ్యా (వాహ్న్మణేన విజానతా | 
విశ్వాసబుద్ధి ర్యస్యా సస వై(ావా అవిపుంగవః I 
అ నేకజన్లసంసిద్ధ స్స వవ భగవత్చియః | 

తన్య దర్శనమ్మాశ్రేణ సర్వే పుణ్యా భవంతి చ ॥ 
వకన్య పుణ్యక్లో"కన్య దర్శనేన పురా ద్విజ | 
బహవో నరకాన్నుక్తా విమానాహమాథమూ_రయః | 
శంఖచ(కధరా భూత్వా నర్వే చ వనమాలినః | 
గతా నై కుంఠభవనం నంసారాత్సరిమోచితాః ॥ 
పునాతి భగవాన్‌ లోకాన్‌ ఛ_క్రరూ-పేణ నంచరన్‌ | 
తస్మా'చేవం మయా (ప్రో_క్టం న చా న్యేవు విశేపృత; 


25 


28 
29 
80 
వే 
82 


లలి 


84 


184 


తస్ఫాత్సర్వ(పయ ల్నేన భక్షిఃకార్యా జనార్ల నే | 
తదృ_క్రజన వాత్సల్యం తేపాం పూజోపకారకం ॥ 


సర్వం పఏిష్ణ్ట్వ్రర్పితంచై వ భవత్వేన ద్విజోత్తమ | 
తస్మాత్‌ విష్ణుభశ్రానాం దర్శనం దుల్లిభం నృణాం 


స 'ర్వషాం వివ్ఞుభక్తానాం చంపకారణ్యవానీనాం | 
. కులజాళకివిహీీనా వా పూ జ్యాశ్చ భువి మానవై ః || 


జననం నురణం చాపీ వాసం వావీ నృణాం కలా | 
దశ్షీణద్యారా కాయాం చ విశేపేణ చ దుర్తభం ॥ 


ఏతద్వాసిన మాలోక్య విముకాన్చంతి కోటిశః | 
తస్మాదొదం మయా (పోక్రం పూర్వకారణమాదితః | 


వతత్మ_భాయాః [శ్రవణా ద్వారరదేశః (ప్రసీదతి | 
గోప్యం కురువ్వు వ్నివేర్యద భ్తేమ (పకటం కురు | 


పాపాని సర్వాణి లయం (పయాంతి 
భవంతి పుణ్యాని తతాసి చా(త్ర! 
తయణం వివస్వా న్న విము కి మేతి 
డీశార్డ చ కాసిగ దాదిథారీ ॥ 


ఇతి (శ్ర బ్రవ్మాండపురాణో విమ్హతేత్ర 
ఖండే ఉ త్తరభాగే చంపకారణ్య 
మాసోత్ర వం నామ దిగివస్థి. 
త మో2ఒధాయః 


గారాల 


క్‌ 


86 


7 


వరి 


40 


41 


185 


చంపకారణ్య మహాత్మ్యం 
(తిషష్ట తమో౭ ధ్యాయః 


శ్రీ నౌనకః === 
తీర్థానాం చైవ మహాత్మ్యం పునః తేతన్య వై భనం | 
(శోతుకామస్య మే |[బూపహి నూతనూత మునీశ (ర |. 
హర దాఖ్యానదీ యా చ తస్యాశ్చమహిమా అవీ | 
విశేషేణ చమే (బూహ్‌ి ద్యాదకౌకురవై భవం ॥ ' 
అష్టాక్షరసమంతస్య మం|త్రోత్స ర్తి క్రమేణ చ | 
తయస్య లతుణం వైన జపతాం చైవ యత్సలం IF 
ఆననాది విశేపాంశ్చ మం(తరాజద్వయస్య చ | 

ఏతదన్య చ్చ యద్య సి స్తీ స్థానవై  భవసూచకం | 


శ్రీ సూత? ఫా 
సరజ్ఞ శౌనక్యబహ్మ్‌న్‌ మమ భాగ్యవశేన చ | 
పృచ్ళసే గౌరవం కృత్వా జాతమా(త్రం వదామితే | 
గ్రీకృష్లః కమలానాథో యోగినాం పతి రవ్యయః 
లోకాచారమనుస్ఫత్య గోపకన్యాసమావృతః | 
- నవ్యాజాయా విభజ్యాథ (పవాహాం కించిదు_త్తవుం | 
ఆనీయ ద్యారకా[ప్రాంతం విమానస్యో త్రరే నే | 
వన ఆ 

త స్యామావావ్యా గంగాం చ తీర్ధా నావాహన సర్వశః | 
న్నపయిత్యా (వాహ గణాంక గ్స (పథమంతన్న దీజలే | 
ద్యారకావాసిన స్పర్యాన్‌ సాగ్నహో(తాన్‌ కుటుంబినః | 
నస్నా పశ్చాత్‌ స్వయం ేవో ేవకీతనయ స్ప పరాటా | 


186 


అనంతరూపో భగవాన్‌ దాగరకాయాం తథా పురా! 
క్రీడాం చకార సర్వాత్మా మనోనయనమోసానః ॥ 


"తాళ్చతం పరినవు(ళ్చ కీడాశాలే వినోదనై: | 
నానావిధ ర్వకారైళ్ళ ఏ) భూభంగ్రర్పహుఖిః త్రయః | 
పశ్వాత్సమాన వేషాఖి ర్వ్యిదధు న్న త యోర్లురోః | 
కాశ్చీదాలింగ్య తిష్టంతి కాశ్సిత్సించంతి ద్ద ్రంగవైః | 


చాహుబంధై శ్చ కాకి త్తం బబంధుః పరివారితాః | 
భగవానపి గోపీనా మనుకుర్వన్‌ జన[క్రియాం | 


బభూవ లాకికం భొవం తాసాం తత్వార్థమత్యతు | 
హారి దాకుంకువూాకానాం గోవీనాం చేవామజ్ఞ్జనాత్‌ I 
తన్నదీనలిలం సర్వం హారి.దాజలవద్చభా | 
(శీకృష్ణ పా దాంబుజ రేణుళుద్డా 
ముఖాబ్బనంతాళనబిందుళుద్ధా 
కేళావరీ సేచనకర్ణాళుద్దా 
పాపాఘనంకోధన కర్మశుద్ధా || 
గోవీకుబాలంకృతకుంకు'మేన 
శుకాంబుయుకాచహారిదనామా | 
విరాజ లే చంపకకాననే సా 
విము కిదా ఫుణ్యజల(ప్రవాహో || 
గోవీజ నై ర్థారితమాల్యకో ఛా 
తడదియవమోజవిలోలితాంగా | 
భ₹ానైర్వలాపె శ్చ జలాభి రామా 
భిరాజతే చంపకకాననేసా |. 


16 


12 


18 


14 
15 


16 


1? 


18 


(నీసూత; క న్‌ 
వై_మానికా పమూాన స్టా దేవాః క్రీడాం నమోాశీతం | 
అంతరితుస్థితా చేజుః కిరంత; కుసుమోత్మ_ రాక్‌ | 19 
ఆకాశం చ నిశాకాళం చేవబ్బందై రధివ్గీతం | 
ఛాయా చేవస్య కుర్యంత ఇవ శేజుర్ది వౌకనః | 20 
బువషయళశ తదా సీదా యక్ష, శ్చారణగువ్యా కాః | 

లో డు 

ననకాద్యా యోగినళ్చ పళ్యత_స్టత తస్థిలే I 21 
అహో (బహ్మమయం హ్యేతం మానుషం భావమా తం | 
నర్వేభాం వ్రుణ్యయోగాక్ట మేనాం[క్రీడాం విత న్వతే || 2 
ఆతి జల్పిశం చాన్యోన్యం భగవద్దర్శనోత్సుకాః | 
వయం ధన్యావయంధన్యా నహీొ నంశయమతవై | స్తిల్రి 


వయం ధన్యాన చేదేవం వారిం|దష్టుం నశక్యతే ః 
"శ్వేతద్వీపాశ్చ వైకంశాల్లోకాదై వ్ర సత్యసంజ్ఞకాత్‌ 1 24 


వేదాంతోపనివచ్భా గానై షమి పాత్స్పుష్క_రాదపి | 


ఏతద్ధి చంపకావనం కృష్ణ ప్రీతికరం త్వభూత్‌ ॥ లిక్‌ 
ఆనందనందోవావుళమో యోగినామప్యగోచరః | 
సగోచరోకభూత్స ర్వేషాం (పాణినామ్మత వెస్టలే | ౨6 
జ్ఞాత్వా ఖలు పురాబహళ్ణల కీ శ్చ హారివల్ల భా | 

భువి రోహంచ వి_పేంద గోపాల[పముఖాః వురీం | 27 
నిర్భాయ భగవ్యల్చీత్యై తపోయజ్ఞాది చ।క్రిశే | 

ఏతద్నూమి ప్రవే కేన సర్వేషాం జ్ఞానమావవహాన్‌ ॥ 28 
అ్రైవ. నితేయం వాసం క_ర్టవ్యం హిత విచ్చయా | 
అష్టాంగ యోగహీనాళ్ళ ధా్టనయోగ వివర్ణితాః ॥ 29 


10 


188 


అవిభక్తా భవనంపై సవ నాత్ర నంబేవాకారణం | 
ర-కాంబుజాఖ్యా కవులా నర్వాలంకార భూప తా ॥ 
అను గవాంచ భకానాం కర్భుమత వ్యవస్థితా | 
కాలే గో పలయాఫ్యేన ముదినానాభి లేనచ ॥ 
(_పార్థితా కృప నహి"తా సాంగభూ తై శ శకి భిః 
"సేవితా సార్వకాలంచ రతుణార్థం జనస్యచ ॥ 


_ తత్సన్నిధానాత్పర మేతదు త్రమం 
సంపత్సమృద్ధం ధనధాన్యసంయుతం | 

ఐశ్వర్యము కాశ్చ జనాంచ సర్వే. 
దయాన్వితాడాన రతా స్పుఖాన్వి తాః || 


సుతాదిభాగా ్యశ్చ నమన్వి తాళ్చ 
సీరోగజాతా నీరుస ద్రవాళ్ల్స | 
నత్క_ర్శంనిష్టా నక లైశ్చే, వందితా 
(శ్రీకృష్ణభక్తాశ్చ పరోపకారాః ॥ 
అతోకత వానస్సుతజనై శ్చ లభ్యః 
సామానుతో నైవలభంతి మరా వః 
కామౌాది దోమేః పరివర్షి తాళ్చ a 
కామ(ప్రదాస్సర్యజచేసు లభ్యాః ॥ 


భృగువా లేవు స్వేషు మానేషు నియతం నిర్మా | 


- హారి చ్రాఖ్యా నదీతోయ్‌ేి యోస్నాతి (ప్రీతిపూర్వకం || 
తే లభం ల్వేసష్టకామాంళ్చ విస్ణుభ_క్తించ శాళ్వతీం | 


80 


.81 


క్‌ి 


కలి 


ల 


By 


86 


_ఇవాభుక్తా నతో వివులాన్‌ భోగాంతై ఎన సువుష్కలాన్‌ ॥187 


189 
పరం పదం [ప్రయాన్యంతి విష్ణుపాదో శపామ్యవాం | 
పూర్షిమాయాంచ (గవాణే “దం|దనూ ర్య యోః | లీ8 
గ్రవణార్లే న్యతీపాతే సంక్రమే విమువద్యయే | 
ఉచ్చార్యాప్టాతరం మం(తం దూర్యాగోమయపూర్యక ol 89 
హరి_్రాఖ్యానదీతోయీయః స్నాతి (వ్రీతిపూర్వకం | 
సువ్ముతోలభతే ఫు(తాన్‌ కన్యా నత్పతిమావ్నుయాత్‌ ॥ 40 
విధవా విన్గుసాయుజ్యం (బవ్నాచారీ వర్మస్ర్రీయం | 
విద్యా కామో ల భేద్విద్యాం నత్యం నత్యం న సంశయః ॥ 4] 
చంపకోద్భ వసు మై పెశ్చే మూాలాం కృత్యా సుకోభనాం | 
మధ్యేమథ్యే తులస్యా చ సంఘయిత్యా చ సంధిము ॥ 42 
చంపశేశన్య చేవ్యాళ్చ సమర్పయతి యో నరః | 
తయోవా కన్య కాశ్చావీ యోవా' కోవా నరో త్తమః ॥ శకి 
లధ్ధ్వా కే సకలాన్‌ భోశాన్‌ వైకుంఠం యాతి నిశ్చితం | . 
వారిదానామనద్యాశ్చ నముహిమా కేన వర ర్లన్టతే | 44 
అనంతమహీమాొ తన్య జానాతి భగవాన్‌ హారి | 
కృతఘాన్నీ ఒప్య త్రముచ్యోజభూత్చు రాసౌరాష్ట్రభూపతిః 45 
నమయా శక్యతే వక్తుం కిము వ_క్షన్యమ్మత్రతు ॥ 46 
ఇతి (శీ _్రహండవురాణే చంపకారణ్యమహాో తే స్‌ 
హరి(దానదీమహినూనువర్ష నం 
నామ్శతిషష్టిత మోజఒ 
ధ్యాయః, 


+ నాకు 


140 


చంపకార ణ్య మాహాత్మ్యం 
చతుష్టష్టిత మో2.ధ్యాయః 
శీ శౌనక రి. ఏ 
సౌరాష్టాాధిపతిః కోవా తస్య నామ చ కిం ద్విజ | 
కృతఘ్న త్వం కథం తన్య సంభూతం తద్వదస్య నః ॥ 
శ్రీ నూతః = 
సౌశాష్ట్రనామ దేశో=_ _స్తీ గోదావర్యా స్తథో త్తశే | 
సింధుసౌవీరయోర ఆలి ధనధాన్యసమృద్ధినూన్‌ | 
(శైావ్మాణతలియవి శా మాధాగో లోకభూవణః | 
త(దాజ్యూధిపతిః కశ్చి_దాజకేఖరనామకః ॥ 
వేద వేదాంగత_త్త్వజ్లో ధను్వే బే చ నిఫీతః | 
నర్వక స్రకలాభిజ్ఞీ (బహ ఇాన్సత్యనంగ రః ॥ 
విష్ణుపూజారతో నిత్యం ఏమ్టుధ్యాన పరాయణ; |! 
యజ్ఞ కర్షణి నిప్తాతో వేదోకాచారతత్సరః | 


ర్‌ 


న్యాయ్యేక పాలయన్‌ రాష్ట్రం [ప్రజానాం శ హీతే రతః | 


న క దాచి(ద్రాజధర్మ మనునృత్య నృపో _త్తమఃి ॥ 
మృగయారసికో భూత్వా సేనయా పరివారతః | 
కూటమం|తధరై ౩ కై_క్సి త్పాశయం[త ధరైరవి | 
మిల్లి కాఖ్యవనం ప్రాప్య శ్యావదై శ ప్ప నసమాకులం |! 
సింహవ్యా భవ రామోశ న్‌ గవయెః నచ్చ శరై 5 || 


నర్భయు క్తం పరిబ| భాజ ధనుష్పాణిః శరీ నహః | 
వాయునా చ సమం వేగే వరాహమభిధావతః | 


6 


7 


8 


i41 
క్వచిద్‌ దృష్టః క్యచిద్‌ చృన్నః క్వచిద్దమనమా। శిత i 
వ్యాచకర్ష నృష్టకేస్టః రాజశేఖరనామకః ॥ 


10 


తం ధావయన్న రాజా తు మధ్యాహ్నే తు _ర్హ పాకులః | 


ఆత పేన పరికి క్లిన్నో (బావ్మాణస్య వనాంతశే ॥ 

పర్ల ఇాలామనుపాప్య యయాచే |పాణరకుణే | 
అన్నంచదేహీలి విపంచ సోఒవీ చాన్నమచాద్విభోః ॥ 
భక్తా గ త దన్నాన్నృృపతీః వాచాపంపూజయ త్తడా | 
శనైః న్వవురమాసాద్య పూర్వవత్‌ నృపతిః స్థితః ॥ 
నతు రాజ్ఞః పరీతార్థం గత్వా రాజగృవాం మునిః | 
కించిద్ధనం గృహీత్వా తు చోరమాేణ నిస్పృతః | 
(గామపాలై _స్పడా దృష్టో బద్ధ చై సెరతిభీవణై ః | 
'రాజ్హో2.ంతికం _పావీతశ్చ తూస్షీమేవ స్థితో ద్విజః || 
అత్మృరమోం చ క రారం దృష్ట్వా లలో మంతి శే | 
గచ్చ గచ్చ్ళ్చేతి చోనాచ చోరన్త్వం _వావా జ్రణాధమ | 
మదీయం చ ధనం దత్యా మడ్హశాదన్యతో[వజ | 
ఇత్యు శ్ర్వాంతఃపురం (పాప (వావ్మ్నాణశ్చ తతోయయా॥ 
తడానీమేవ రాజానం కృతఫఘ్నుం దోవుసంయుతం | 
ఉన్నాదరూవీ భూతస్తు పరిజ[గావా క్లీభుతఃః ॥ 

బుద్ధి భంశ_న్ల నతో జాతః త్యకా( 'రాజూననం మవాజ్‌ 
వశీ పరిబ[ భామ దేశా ప్టైళం ననాద్వనం I 


వీవ(స్రుశ్చ కృశో దీనః కృష్ణవర్ష్మ శరీరవాన్‌ | 
ఏవం వర్షళతం రాజూ కృత ఘ్నేన విదూపీతః | 


1l 


149 
నిందితశ్చ జనైైస్సరై ఏ రమోభిళ్చ పరాజితః | 
(కొందన్‌ రుదన్‌ బహునిధం [పలపన్‌ పరివేష్టయన్‌' 1 291 
పతన్‌ గచ్చన్‌ బృవాత్‌ దుఃఖ మనుభూయ [కమేణ చ | 
అన్న దాతు(ర్చావా ఇగాన్య పూర్వసుణ్యనశేనచ || Rp 
పర్ల శాలా మను పా_ప్టం తం నృపం దృష్టవాన్‌ వారి; | 
కృపయా పరయాపేష్ట ఇదం వచనవమా(బవీత్‌ ॥ 28 


యజ్ఞశీల ఉవాచ ;. 


భోభో రాజన్‌ మవాద్దుఃఖం (పా ప్ప నాన్క-ర్భ యో గతః 


త్వద్వి'వేకం శోధయితుమువాం తే గృహమాగతః | 24 
న తు చోరయితుం (ద్రవ్యం మమ (ద వ్యేణ కిం ఫలం | 
తపోధనా వయం రాజన్‌ నతా సత గార్జుఫావి తాః | జస 
దురాత త్వం తవ విభో దృష్ట్వ్వాచ న చళ్పవాన్‌ | 

స్వయ మేన పతంతం క_స్థంపాపం పాతయేక్సుధిః ॥ 26 
పీతదర్థం నమాలోక్య తూష్హీ మేవ గతోఒనస్ఫివై. 

కాసి వ్యా దురాతా శన ఇతి మత్వాచ శాప్రతః | ౨7 


దురాత 5 )నక్చ 'యే లోక శాస్తార స్టేషునై ద్విజాః | 
వేదశా(స్రువురాణాని సృతయక్చ కలాంతరాః ॥ 28 
సర్యంచ (వాహ్మాణాధీనం తసా ఇద్బాహ్మణ దైవతం। 29 


ఘ్నుంతం శపంతం పరువం వదంతం, 
దుర్వ్భృత్త మాచారవివర్ణితంచ | 
దృష్ట్వాచ రాజా నచ శాసమేతాశ్‌ 
: శాస్తా పత ల్యేవ చ :.తత్‌ క్షణేన ॥ 80 


148 
ఆలోశళ్యి నర్వశాస్తా/ణి _్రాహ్బుణా ననుసృత్య చ 1 
రాజా పాలయతే యస్తున వవ సుఖమేధ శే ॥ 81 
నో చేచేవం భవ ల్యేవ న తిం దాస్యామి తచ్చృణు | 
మదా[శవు మువేతానాం న క్వచిద్దుఃఖమ_స్పివై | ప్‌ై 
సోథాస్ని తవ ధిక్కారం శాంత్యాదిగుణనంయుత। | 
సంతి తేతాణి పుణ్యాని జంబూద్వీపే మవహా_త్తశే | 88 
సాష్టయంభువాని పాపానాం నాశ కాని మవాంతి చ | | 
అష్ట త్త రాణి దివ్యాని విష్ణోః (పీయకరాణి చ | ల్‌ 
ఆర్థాణ్యపి చ మై ఎని భుక్తిముక్తి (పదానిచ | 
విష్టా్యాగ మో_క్రమాన్రైణ కల్పితాని చ లకుణై + | కిక 
గాతమ్యాశ్స తప్పేవై వ మల(ప్రహరికా తే | 
తుంగాతకే చ భక్తాయాన్తకే చైవ విశేవతః ॥ 86 
శీరనద్యా న్హకే నైవ నర్భదాయా స్తక్షైవ చ | 
భాగీరథ్యా స్తశే చైవ శోణభ[ చాతశే తథా! ' 87 
నము ద్రమణ్యే ద్వీవేషు నముద్రతట వవ చ! 
విశెపేణ చ సంల్యేవ కావేర్యా_స్తీరయోః నృప ॥ 88 
కావేర్యా దశ్ని తే తీరే యోజనద్వితయాంత శే | 
దశీణద్వారకా నావు చంపకారణ్య సంజ్ఞితం శ విప్ర 
(బమ్మ్ముణా పూజితం స్థానం కల్పాంతే విధివూర్వకం | 
లమ్మైస్టవాపి స్వయం చేవః (శీకృష్ణః పరిపూజితః .. 40 


మం(తద్యయం తయోః పూర్వం దడా సభగ్గవాన్‌ పురా | 
సాక్షాత్‌ గోపాలవేషేణ భగవాన్‌ తత్ర నంస్థితః॥ 41 


i44 
(తినహా పైర్లు శ్రనివరై ర్యజ్ఞక ర నను నిఫ్టి తైః | 
సాయం [(పాతః (ప్రతిదినం హావీంమీ. హుతభుబ్బు ఖే | 42 
నమర్పయద్భిర్వి(పేంద్రై)ర్భ శ్రా వ చైవ పృథక్‌ పృథక్‌ | 
అతిథ్య భ్యాగతానాం చ దదద్భి శ్చాన్నసంచయం || 48 
కుటుంబిభిః (ప్రతిదినం కృష్ణః |క్రీతో భవత్వితి | 
తాదృ్భశో భగవాన్‌ తత జల్మకీడామథాకరోత్‌ ॥ 44 
గోపాలై గ్లోవిశాభిశ్చ హరి(చా కుంకుమాంకి తైః | 
(పార్థితా మునిబ్బం దెళ్చ (బవ్మాభావనయా యుతైః[॥ 45 


కీడార్థంచ భగవాన్‌ కా వేర్యాం సంవిభజ్య చ | 
నద్యాంచ (బహ ఇయావిక్య్యాం నదీ మానీయ ఇవాదరాత్‌ i 46 


(క్రీడాం చకార తస్యాంచ దవ్నీణ ద్య్వార'కాస్థ లే | 
(కీడయా తజ్జలం సర్వం హారి(చాకుంకుమాంకితం || 47 


హర్మిదాఖ్యా నదీ సా చ కృష్ణ పాదాబ్ద సేవనాత్‌ | 
(పాయశ్చీత్తాని పావానాం (పాయశ్చి త్తకరం నృపాం॥ 48 


తస్యాంచ నర్వపాపాని నళ్యం ల్యేవ తణేన చ | 
నరాణాం నాస్తికానాంచ వేదవ్నిక్రయిణాం తథా 49 


మాతాపితో దూషకాణాం (పాయశ్చీ రక్తం న విద్య తే [ 
వతేపామపి పాపానాం హరిద్రాఖ్యా మహానదీ | 50 


తద్విహ్లోరితి మం తేణ స్నాయా తత నదీజలే | 
దూర్వాయుగ్నం గృహీత్వా చ (పార్థయిత్యా తు తాం నదీం! 


సాభివమ్నజ లే స్థిళ్వా విష్ణ్రధ్యాన పరాయణః ॥ రల 


145 

ఆక్‌ కృప్ష పాదాంబుజకేణుపూ తే 

గోపాంగనా కుంకుమలి ప్తతోయే | 
(బహ్మస్వరూ పే మమ పాపనాశనం 

కురుప్వు గోపాల వరపసాడిశే | 
వవం నం వార్థ "తాం దివ్యం నదీ మత్యంత పావనీం | 
(తిర్నిమజ్య తటం గత్వా నమస్కారం చ కారయేత్‌ ॥ 
తత్‌ తణోనైవ పాపే పేభ్యో ముచ్యం తే పాపినోజ.౦వాసః | 


సత్యం పథ్యచ తే వచి స్త కురు కిఘం నృపో త్రమ'॥ 
తదైవ పఫూతో భవసీ హరి_దాజల సంప్లవాత్‌ | 
సారాత్సారం పునస్సారం సత్యమేవ వముయోదితం ॥ 


సూత $ ఫలా 


ఇతి రాజా న విపస్య వచనశవణాత్పరం । 

విశుద్ధ దేవాః పూ లాళ్యా తదైవ చ తథాకరోత్‌ | 
వత ద్వేద విధాం గువ్యాం భవతానుత చోదితం | 
రాజాపీ దోపాన్ను_క్షశ్చ విమాన వరమా[శితః ॥ 
ఆగత్య చ విమానం చ నమస్క్భ త్వా చ సాదరం ! 
ఛ్యానేనానీయ చాతీ యం ధనమాత్మగ్భ హే వలం || 
కోటినంఖ్యంచ రత్నాని దత్వా పూజార్థమాదరాత్‌ | 
దత్వా దానాని విపేభ్యో మహాదానాని భూరిశః ॥ , 
కృష్ణతీర్ధాదిషు మ్‌ బుద్ధిపూర్వంచ భ్‌ క్రి తః | 
తత్ర తత చ దానాని దత్వా విత్తానుసారత 8 ॥ 
సర్వం కృష్ణైర్నుణం దత్వా పీత్వా తిర్థ తీరంచ సన్నిధౌ | 
పంచపా(తాణి దేవస్య దత్వా వార్త సథ డ్రియావిథా 1 


56 


ర్‌? 


58 


60 


61 


62 


146 


-జీచేన సమనుజ్ఞాతః పూర్వవత్‌ నృపతిః స్థితః | 

స్వరాజ్యం (పౌ_ప్పవాన్‌ పశ్చాత్‌ కృ తార్థశ్చంపకావనే ॥ 68 
వ'తాద్భశాయా నద్యాశ్చ మహిమా కేన వర్ల 5కే! 

అహో చేవన్య మావాత్శ ర మహో తీర్ధన్య వైభవం! 64 
అహో వనస్య మాహోత్శ ఖ్‌ కృతభ్నుస్యా పి మోచకం | 
వతచ్చరి|త్రనుమలం యే శృణ్యంతి పఠంతి చ ॥ 65 
తే స్వే పాప నిద్మక్తా వైష్ణవం ధామ యాంతివై ॥ 66 


ఇతి శ్రీ బ్రహ్ముండవురాణే విమ్ణువ్నేత్రఖండే ఉ_త్తరభాగే 
చంపకారణ్య మ $ హారి[దానదీ (పశం 
ననే కృతఘ్నుమోచనం నామ 
చతుష్టష్టితమోఒ 
i ధ్యాయః 





చంపకారణ్య ముహోత్ల ఖం 
పంచవన్థిత మో ఒ ధ్యా యః 


శ్రీ శౌెనకః లా 
వయం ధన్యా వయం ధన్యా యత్కృపాపాతతాం గతాః | 
సూత పౌరాణిక కష్ట. కృ తానా వయమద్య తు | 1 
హరి_దాయాళ్చ మాహాత్మ ఫ్‌ మితిహాన పురస్సరః | 
ఆఖ్యాతం భవతా నమ్యాగస్మాకం పుణ్యగౌరవాత్‌ | 2 
తపాంసి యాని తవాని యే తావంత వమజేహనం | 
సఫలం తాని జాతాని ఛభవదీయావలోకసాత్‌ | ' శి 


147 


తపాంసి నో చేదస్మాకం కథం త్వద్దర్శనం భవేత్‌ | 
అ నేకజన్నసిద్ధానాం (శత స్మ్రార్తాను న రి నాం॥ - 4 
నిత్యం చ పస్ణుభశ్తానాం లభ్యంత్వద్దర్శనం మునే | 
విష్ణోళ్మ గ్‌ లోక నాథస్య చరితం మహదద్భుతం || స్ట్‌ 
శకీన వా వర్ష్మితుం శక్యం త్వాం వినా లోకవమూానిత | 
అత ఏవ భవంతం తత్‌ సుకం చ పునః పునః ॥ 6 
అత్ర సంతి తథాన్యాని తీర్థాని మునిభిర్ము నే | 
"లేసూంనైవ తు బాకీల నం వ_క్రవ్యం కృపయా ద్విజ | 
విష్ణోః స్థానాని భూలో శే శతమసష్టోత్తరం త్వితి | 
కథితం భవతా చాత బహువారం మమ్మాాగతః ॥ 8 
తాని నః (కమళో (బూహి [కవణాదఘనాశనం | 
స్థానానాం కీర నాజేన ముచ్యం'ే పాపరాశిభీః ॥ 9 
ఏక నామ్మశ్రవాదేవ ముక్తా యాంతి పరాం గతిం | 
తస్మాదవళ్యం వ _కృవ్యం వనాని చ పృథక్‌ పృథక్‌ i 10 

నూత ఉవాచ 1. 
అహో శౌనక సద్బువే భగవద్భక్తి భావిత | 
నో చే-చేవంపధా బుద కథం వా తవ జాయ ేః 11 
అ నేకజన శుద్ధానాం బుద్ధి రేవంవిథా భవేత్‌ | 
అతీవ మమ నంతుష్ట్రం మానసం పరమార్థత।ః || 12 
నత్య మేవచ నమ్యూమి (శుణుప్వు సుసమాహిత | 
వ్యాసపాదాంబుజం నత్యా క్భవ్హం చ పర మేష్టీనం || 18 
సమాధాయ న వచ్చి_త్తం భవతాం తేమసిద్ధయే | 

' జగన్నాథం సమారభ్య (శీ నృసింహ స్థలావధి[ .- 14. 


148 
ప్థానానాం క్రీ ర్రనాచేవ విష్ణ్టుసాయుజ్యమ _స్తివై | 
భూతపేత పీశావాశ్చ భాకిన్యో_బవ్మారాతసాః | 15 
అతిభీతాః పలాయం తే స్థానానాం క్రీ _రన్మశవాత్‌ । 
లభంతిమర్తా్యాః (పాయేణ స్థానానాం దర్శనం ఫలం॥ 16 
అగ్నిష్టోమ సవానన్య వాజ వేయ శతన్య చ। 
(ప్రాప్నువంతి ఫలాన్ఫర్ధా కృష్ణో వేతి చ తత్సరం ॥(2) 17 
త్వత్పు ణ్యనదృశం ఫుణ్యం త్య _త్త్సీపన్స్పదృళశ ౦ తపః | 
త్వద్భక్కి సద్భశా భక్సిః వారో వేదే ద్వికేము చ॥(4) 18 
అత వవ (పవత్య్యూమి స్థానాని చ పృథక్‌ పృథక్‌ ॥ 19 


ఇతి క్రీ (బహ్మాండపురాణే వేత ఖండే 
ఉపరిభాే చంపకారణ్యమాహా క్లే $ 
పంచషషపి తమో. 
ట్‌ి 
ధ్యాయః 


or 


చంపకారణ్యమహాత్ర టం 
వట్‌ వీ తమోాక5భ్యాయః 
స్థానమావోత్మ్య్య 'మేతత్తు రహాస్యం, మం[త్రము_త్తమం | 
కదావీ న మయా(పోక్ష వనే పా మృగతో ద్విజ | 1 
ఇదానీమేవ వత్యామి "భవతాం శమసిద్ధయీ F. 
మన్నుఖాదేన భృణ్వంతు సర్వే, విర్ణపకాయణాః॥ 2 


149 


భగచానవీ వైకుంశే ప్రావా ేవ్యై రసాదరం | 
(పార్ధితో బహుకాలం చ లకూ వ్రచేవ ధృతం పురా ॥ 
తత్‌ స్థాన కీర్తనం నర్వం గడడాయోపబేశితం | 
గతుడాన ఏ ద్దురుః (పాప తస్మా(ళ్పా_ప్తం మయూ ద్విజ || 
ఇదానీం తవ పుణ్యేన ఉపదిశ్యామి తత్‌ శృణు | 
గోప్యం కురుష్వ విచేం[ద నా_స్టికేషు కదాచన | 
పూర్యాంబుథేళ Ss తీశేచ జగ న్నాథం మహోస్థలం | 
జననం మరణం తత వాసో మోవ( పదో నృణాం ॥ 
(శ్రీకూర్మ మవతారాఖ్యం మందరోద్ధరణే పురా | 
(శీకాకులం మహోస్థానం దివ్యజ్ఞాన (పదాయకం || 
లోలా ద్రిర్బాణనద్యాశ్చ తు దవీ,ణసంబ్ల శే 
వనమాలాస్థలం పుణ్యం వై కుంఠగిరిేేవచ | 
తతో మంగతగిరిశ్చాపి శ్రీరంగగిరిలేవచ | 
(శ్రీముత్సర్పగిరిశ్వాపి కనకోగిరిరేవ చ ॥ 
కనకాంబరగిరిర్చవా జి _పథా గోవర్థ నావాగయం | 
అహోబలం మహారణ్యం కదిరీగిరి రేవ చ ॥ 
శ్రీమాన్ల స్తిగిరిశ వ పుణ్యకోటీతి విశ్రుతః | 
శపాచలం మవోపఫుణ్యం (శీమూన్న క్కిగిరి స్తథా ॥ 
పొాండురంగగిరిశ్చావి యత విట్టలనామక్‌ 8 | 
ఆస్తే విమ్షుః మ సర్వేషాం చ వర[పదః ॥ | 
సుపర్హ పరత శ్చాకి తోత్మాదిశ్చ తళః పరం | 
గరుడా[దిన్తథా పుణ్యశ్చంపకారణ్య మేవ చ| 


10 


11 


18 


150 
శ్వేతాచలం హిరణ్యాదిః నమస్కా_రగిరి స్తథా | 
వృవ భా! దిర్భహోప్రుణ్యో యత సుందరనామకః ॥ 
ఫఘటికాచలం మహాపుణ్య మిం[దాదలవమతః పరం | 
వరుణాచలం మహావుణ్యం తతో గికిభువాత కః | 


_ శీ పాతాళపురంమై వ (శ్రీనుత్పూర్వవు రావ్యూయం । 
భక్తిసారం వముహాఫుణ్యం పద్ద నాభమతః పరం | 
(కీమదగ్నిపురం వై వ ్వేతద్వీపం మవా_త్తరం | 
(లీళ రణ్యపురంమచైవ మహారణ్యమతః పరం ॥ 
శీరాబ్దిళ్చ మహావుణ్యో భగవానత్ర సంస్థితః | 
బదర్యా[శ వు మహాపుణరం నరనారాయణా[ళ మం ॥ 
భూత స్థానం మహోాఫుణ్యం మేఘస్థాన' మతః పరం । 
నటస్థలం విశేషేణ (శ్రీమద్దథీ.ణ కాశికా || 

గజస్థలం మహావుణ్యం మేభుస్థానమతః పరం । 
దర్భస్థానం మహాపుణ్యం |భ్రమరస్థానమేవచ ॥ . 
భ_క్కిసాత్యుం మహోస్థానం భార్షవాఖ్యమను త్రమం | 
. హనూమంతం మహాఫుణ్యమనంతశ యనాహ్వాయం | 
అదిశేశవనాథంచ కుంభఫఘోణవుతః పఠం | 


14 


15 


16 


17 


18 


19 


2) 


21 


అయోాధ్యాఖ్యా మహాపుణ్యా (పయాగా పుణ్యదాయినీ ॥ 2? 


ద్యారావతీ మహాఫుణ్యా తథా మాయాపురీ శుభా | 

అవంతికా మహాపుణ్యా నాదయస్థాన మేవచ | 

(శ్రీమద్దయాపురీ వైన గంగాసాగరమేవ చ! 
harp ల్స్‌ 

చక్రతీర్థం దువపుణ్యం తులసవ్భాడయం తథా ||. 


28 


2h 


కకక 
(శీమన్నురులకైైవ (పభంజనమతః పరం | 
నంది[గామం చి[తకూటం తథా ధర్మ్హపురీ పరా 25 
మణికూటం వ్యా(ఘవురం (శ్రీకృష్ణపురమేవచ | 
(శ్రీమన్నందివురంచై్బైవ గోపీ. పురమతః పరం ॥ 26 
వ్రైపైశం వాదణవురం పరాశను మతః పరం | 
హరిత్నేతం కుదువ్నేతం తథా గోపవతీవురం | 97 
శ్రీకృష్ణంచ మహాోపుణ్యం యత స్వేత వరాహ్యయః | 
(శ్రీద్వారం కురకాయంచ అంగులీకపురం తథా॥  ' 28 


అపూర్వపురమిత్యు క్షం కందనందడనమేవచ | 

రవిమండలంచ గోమంతం సింహో దిః ఫుణ్యపర్వతః || 29 

వతాని వుణ్య తే (త్రాణి విప్లోరాయతనాని చ | 

దర్శనాత్ససరణాశవ క్నీర్తనాత్పాపమోచనం |! 80 

స్నానకాలే (శాద్ధకాలే పూజాకాలే వారే స్తథా | 

ఏశై కం కోటిగుణితం ఫలమౌాప్నోతి మానవః | వ 

స్థానాభ్యాయ మిదం పుణ్యం లిఖత్యా యస్తు సూజయేత్‌ | 

తన్మందిరం చ వైకుంఠం 'త్మత నన్నిహితో హరిః | 82 

యత భాగవతాః వుణ్యాః సాల గామం చయత్రవై | 

తులసీ కాననం యాత తలై 9వ భగవత్క_థా | రికి 
వేదపారాయణం యత తత్ర నన్ని పీతో వారిః | 

మా పానీయకారస్స(త శాలా (పవర్తకాః ॥ లిక 

౧ 
తటా కారామకర్తారః తత్ర సన్నిహితో హరిః | 
నూతృపూజాపరా యత వీతృప్తూజాపరాయణాః | లిర్ట్‌ 


1568 

ద్వాదళశ్య్వామన్న దాతారః తత్ర సన్నిహితో వారిః | 
యుద్ధకాలే చ సం|ప్రా స్టే చోరవ్యా(ఘాది వీడనే ॥ త 
లిఖత్యా ధార యేద్యస్తు శత్రూన్‌ జయతి నిశ్చయం | 
(పయాణకాలే నంపా ఫ్రే చోరవ్యాఘాది వీడే | ఫి 
సంస్మృ రే చేతదధ్యాయం నుఖం (ప్రాష్నోతీ మానవః | 
గురోరు ఖాద్దుహీ త్వా తు నిత్యం పఠతి యో నరః॥ శకి 
ఏక్షచారం ద్వివారం వాన న్‌వ వారి రుచ్య తే | 
జన్మ తేల పూరి మాయాం చ ద ర్నష్టమ్య్యూం విశేషతః ॥ 89 
జవి'త్వా స్నాతి యో మంర్శర_స్తథావ వితరశ్చ యీ | 
'అబవ్మా న్రంబపర్యంతం సుధాం పీతా యథాసుఖం ॥ 40 
వైకుంఠాదిషు లో శేషు విమానే సంచరంతివై | 
తేపాం న పునరావృ త్రిర్విషరూ పాం తరంతివై | al 

తస్నాత్సర్వ (ప్రయ ్నేన త్నేత్రైశేత దను_త్హమం |. 
- డ్రోతవ్యంచ పఠిశవ్యం క్రీర్తి తవ్యం హి లేప్పుభిః | 42 
వకాకరోచ్వారతోన శంఖ చ| కగదా*భరాః | 
భవంతి మర్తా్యః (పాయేణ నాత్ర కార్యా విచారణా 1 48 
విశేషాచ్చంపకారణ్యే రాజగోపాలనన్ని ధా | 
పఠంతి మనుజ(కేష్టాః సర్వలోశేషు పూజితాః ॥ ' 44 
అస్యా ధ్యాయ స్య బుమ్‌ః కృష్ణో దేవతా భార్లపీ శుభా | 
ఛందో2_నుస్ట్రుప్‌ భగవతీ (శీబీజం కీలకం భవేత్‌ | 45 


(హీంకారళశ క్రిరిత్యు కా (ప.*వేన సమన్వితా | 
భే ష్ట్రదాన విన యోశ్చతుర్వర్ష ఫలాప్తయే॥! _ 46 


158 


న ర్వార్థసిద్ధిర్భవతి పీన్టుసాయుజ్య మాన్నయాత్‌ | 


అపుతోలభతే ఫుత్రం పుణ్ఞానజపమా(త తః | 47 
తీనే గోప్రలయీ చైవ గోభిలాఖ్యే చ తీర్థే | 

శ్రీకృష్ణ లీనై స్నాత్వా తు దత్వా es సల్లే | 48 
నిమ్క._మా(తం సువర్ణంచా తదగ్గాగ్గమథాపివా f. 
తదర్భమథవా కుర్యాద్దారిజ్య వినివృ_త్తయే ॥ 49 
వి_త్తశార్యమకృత్యాతు దత్వా విత్తానుసారతః | 

న వుశ్రాన్‌ లభతే మర్లోో విన్లుభ కాన్ధవాత్ళనః 1 50 
వకభు_క్తన్సృదామానినియ మేన జవేత్సదా | 

సింహాననపతిర్భూ త్వా విమ్షులోకంచ గచ్చతి | 51 


ఇతి (శ్రీ బవట్టండపురాణే విక్ణుతే[తఖండే 
ఉత్తరభాగే చంసకారణ్యమాహాళ్షే ర 
విస్థువిమానగ ణనంనామ మటొ 
షష్ట్రీత మోా౭._ధ్యాయః 





చంపకారణస్టిమాహోత్త 5) వ్టం 
స_ప్పవష్టీ తమెోా౭._ధ్యాయః 
(తీకౌనక్షః jane 

నూత పౌరాణిక (గోవ సర్వలోకహి తే రత | 
మత్సశ్నానుగుణం సర్వం కథితం భవతాధునా | 1 
మం(తోత్స త్రి తించ వుహిమాం తత్వతో (బూహీ సిద్ధయే | 
యేన జవ్యేన యత్సుణ్యం ఫ ఫలం భవతి చె వై నృణాం ॥ ర్తి 
11 


154 
నారాయణో యథా[వీతో భవతి (బవ్మాభావనః | 
రవాన్యకథనం హ్యేతద్య _క్షవ్యం సర్వథా మమ | 
శ్రీ నూత! లా 
ఆవళ్య కేన స్చీతై స్య తపసాం ఫలనిద్ధయే | 
అహో మహాభాగవతో భవాన్‌ లోకై కపూజితః | 


మంకే భక్తి ధృఢా జాతా తపనః ఫలగౌరవాత్‌ | 
ద్వాదశాతురవిద్యాయా ఉత్స _్తిం వీజయూావిణీం | 
యన సం తోచ్చారణేనై వ కృృ తార్ధా యాంతి నద్దతిం | 
శారం (పథమముచ్చార్య బిందోనాద సమన్వితం || 


నారాయణాఖ్యం యద్బీజం (పథమస్యరభూాషీతం | 
పంచమం సంచవర్గస్థం ద్వితీయం బీజముచ్య తే | 


పుడ్వనశ్లాంతం తథోచ్చార్య వందునాదనమన్వితం । 
తృతీయం వీజమితుం; కం మహాపాతకనాశనం | 

అల ఛీ 
తద్వర్ల వేదసంఖ్యాకం వర్ల ౦ (పథమభూషితం [ 
చతుర్థం బీజమిత్య్యు_క్షం సామాద్భగవదాత్తుకం ॥ 
ద్వితీయవర్ల మధ్యస్థం (పథమేన సమనితం |! 
పంచమంవై వ తద్చీజం సర్వేషాం భోగమోతుదం ॥ 
వర్షన_ప్త్రమమధ్యస్థం వారళణం బీజము చ్య కే | | 
తద్ధి వశ్య కరం న్యాణాం మహాసౌభాగ్య దాయకం | 
_ పంచమాద్యం మహోబీజం వేదన్వరనమన్వితం | 
నప్పమం బీజమిత్యుక్షం లక్కీ! క్రీతికరం నుతం |. 


10 


11 


18 


155 
తతోవారుణముచ్చార్య ద్వితీయ కలయా యుతం | 
వళ్య కామ_స్తదా వశ్య మేక మేవ నముచ్చ శేత్‌ || 18 


అప్టవర్లాంత రం వీజం తత ఉచ్వార మేద్బుభః [ 
తృతీయకలయా, యు క్షం పరత త్త వ(పబోధనం | 14 
పంచవర్లస్థమధ్యార్ష 0౦ చతుర్థ కలయాయుతం |! 
"బేవీప్రసాదజనకం -జేవీబీజవమును త్తమం | 15 
వారుణంచ తథోచ్చార్య ద్వితీయస్వరభూ పి.తం 

వ కాదళం మహోబీజమైక్యదం సర్వ 'ేసహినాం | క్షం 
న _స్త్రమాద్యం మహాబీజం (వాణాఖ్యం నర్వతో వృతం | 
వకద్యాదశ వర్ణాఖ్యం వాసుదేవమయం మనుం | 17 
చతుర్లాం సాంగ వేదా వాగ్రహన్యముతిపాన నం [ 

- యస్యవా హృదయే నిత్యం వర్తతే చ్వాదశాతరం ( 18 
గసరూపదిష్టమాశ్రేణ సామూన్నారాయణాత్త కకం | 

సవై కుంఠపదం, (ప్రాప్య తవైవ పరిలీయ తే ॥ 19 
యస్నిక౯- మేతే మహావిడ్యాం (బ్రాహ్మణే నముపాదిశత్‌ | 
మునేర్లో(పలయ స్యావి గోభిలన్య [శియ_స్తథా | 20 
తే లశ్ఞ్వా పరమం మంతం మదనూాపుః (ప్రవార్షి తాః | 
యజుర్వేన్న తం మంతం వేదపాఠకమేణ చ! 21 
చతుర్వింకతీ త 'త్వానాం ఆదిభూతమిదం స్థలం | 
మం(తద్వయస్య మాహాత్మ్యం కో౭_వీ భూమానవే త్తివై 122. 
యస్యాన్ముగహూ మస్తీహ న వే్తిహి న సంశయః | 
(పభ్లాదోఒ తివాసిష్టళ్ళ ష్‌ శుకో నారద వవచ ॥ వె 


156 
అను్యుగహాబలా జేతజ్ఞాత వంతశ్చ వైభవం | 
అస్ని౯ వేకే మహాపుణ్యే చంపకారణ్యసంజ్ఞి తే ॥ 24 
యీ జపంతి నరేప్టా స్తే చకాంకా భవంతి చ| 
ఇహ లోయ తు సౌభాగ్యం పు[తపాౌ|తాదినంయు'తాః | లీస్ట్‌ 
అనుభూయ చిరంకాలం ధనధాన్యాది సంయుతాః | 
చేహాంతే విమ్టుసాయుజ్యం (పావ్నువంతి నరో_త్తమాః ॥ 26 
పాలాశో చిల్వఫల"కే కూర వీ శేఒథవా మునే। 
బిల్వమూలే స్థితో భూళ్వా ద్వాదశాతురమా_తృమం $ 2 
జపా ద్యాదళ సావహాశం హుత్వాచైన దశౌంశకం | 
తర్పయిత్యా చావ్మాణాంళ్చ భోజయి తా చ వైప్ణవాన్‌ ॥ 
ఆకర్ష 'యేన్నరా నారీ జపాద్దూరస్థితానపీ | 
వశ్యార్థంనై వ వుతార్థన్య(గ్రోధథఫల శే స్థితః 1 29 
మంతం ద్యాదశసావా(న్రం జే త్పద్శాసనే స్థితః | 
స్వే జనాన్తన్య వశార్టి భవంతిహి న సంశయః ॥ 80 
అపు[తో లభ తే పు(తా౯ా (ప్రత్యహం మూాసన్నూతతః | 
దారిద్య్ర మోచనాన్ధాయ ధనస్యాగమనాయచచ ॥ ఫ్రే 
నెనే ఫలకే స్థిత్వా దినమహ్షో త్తరం శతం | 
వారి చాఖ్యానదీతీశే జపమత సంత ఫుణ్యదం || 82 
అచిరాబేవ దాకి(ద్భ మోచనం మాసనమాతతః | 
భవ త్వేవ న నంేహః కృష్ణ స్యేవ (ప్రసాదతః ॥ 88 


ధనార్జీ ధనమాష్నోతి కుజేర ఇవ 'చాపరః | 
అభావే ఫల'కాదీనామశ్వత్థ ఫలకే స్థితః న 34 


15 
యం యం కామం సముద్దిశ్వ (పత్యహం పూజయేత్తు యః | 
అస్థ్రోత్తర నహ్మసంచ న్యాసభ్యాన పురస్స్పరం || కిక 
వారి(చాఖ్యానదీతీ-రే ధనుర్శానే 'విశేవతః | 
అథవా కార్ఫికే మాసి తం తొం కామమవాఫ్నుయాత్‌ | 86 
రాజగోపాల మూ రిశ్చ చంపశకారణ్య నామకః | 
నర్యాక౯ కామా? దదా్వేవ సంతుష్టః స్యాజ్ఞపేన చ॥ 87 
నిప్కూ-మిా భోగయుకో౭_పి (ప్రజలే భక్తి పూర్వకం | 
భోగాంతేత స్యవైకుంశే పదం తన్య(పదాస్యతి | 88 
అకృ ళతాలిథి పూజానా మనై కాదళ్యువోమీణాం | 
అమహోవిష్ణుభ క్రానాం న లభ్యా మంత ఏవచ | 89 
లభ్యః ఫుణ్యవతామేవ వాన స్వస్థాన ఉత్తమే | 
చంపకారణ్యనుభ్యే యీ భ క్రిహీనా అపి ద్వొిజూః | 40 
వసి త్వ్వాన్య(త గచ్చంతీ నే అ భాగవతో _త్తమాః | 
చేహాం తే విన్గుసాయుజ్యం లభ ంతే నాత్ర నంళ యః ॥ 41 
కరవీర[పసూనై శ్చ కల్తారై రరవిందకై 8 | 
వోనుం కుర్వంతి య్‌ చాత్ర తదైవ భగవాన్‌ నస్వయం॥ 48 
జియా నమేత ఆగత్య మనోభీష్టం దదాతి హి | 
యోగిన స్పనకాద్యాశ్చ కపిలాద్యాశ్చ యోగినః | 48 
వాలఖల్యాది మునయో రాజానో జన కాదయః | | 
సారూప్యము క్రిం (పాపాళ్చ 3 కుర్వుంత్యాశ్‌ హోము దా 1 44 
అ|కయే పాపక ర్మాణః వ్రణ్యక్రర్మాణి ఏవచ | 
స్వే జనాన్నమా ఏవ' వ₹త్రస్యాన్య చవ్రైభ వాత్‌ | శక్‌ 


153 
ఉపాడాన(పదాతారో ముష్టి మా(తాన్న దాయ శకాః | 
శంఖచ్యక్రాంకితా భూత్వా వై కంఠే నివనంతి నై! 46 
యేన శేనాప్యుపాయేన ఉదరంభరణేన వా 
పరసేవారతో వావీ వే శ్యాభోగరతోఒవి వా॥ 47 


ఉన్ఫశాంతే ర కృష్ణతీ సై తథా గో పలయోజఒవీ వా 
హరి_ద్రానద్యామవి వా పతంతి జలమధ్యతః | 48 
తత్‌ తేతున విముక్తాశ్చ భవంతి హీ ననంశోయః | 49 
ఇతి|శ్రీ (బ్రహ్మాండ పురాణే కేతఖండే ఉ_త్తరభాగ 
చంపకారణ్య మహా క్లే మం(తవై భవ 
కథనం నామన_ప్పహష్థితమోా౭.. 
భ్యాయః 


తలి 


చంపకారణ్య మహాత్మ్యం 
అష్ట. పష్టీత మో2ఒధా్యాయః 
1 నూత ఉవాచ = 
(శుణోతు శౌనకమునే భూయో2.వి వే[తవై భవం | 
అత లోష్టాళ్ళ ట్‌ పాషాణాస్సిక తా సర గుల్మ కాః | 1 
మృగాశ్చ పక్షీణాస్పర్వే వారిరాపా న నంశయః | 
 వుక్రరే'మానుమాసే చ తపస్విజనవల్ల భే | 9 


169 


(పాత శేవ సముశ్రౌైయ సూర్యోదయతః పురా | 
నంధ్యాముపాన్య విధివత్‌ సపవి(తకరళ్ళు చి; || లి 


కించిదభ్యుది లే సూర్యే వాఠి_చ్రాఖ్యా నదీజలే | 

కరోతి మాఘస్నానంచ ద్వాదశాశరముచ్చరళా | 4 
నారాయణాష్ట వర్షం వొ జపన్ఫ క్యా హాదిం నురన్‌ | 
నకోటికుల నంయు_క్షః నర్వపాపవిమోచిత 8 ర్‌, 


విమానవరమాథవ్యా చేనస్ర్రీపరివారితః | 
ఫునరావృ త్తి రహితం పదం [ప్రాప్నోతి మానవః ॥ 6 


అతః న్నానఫలావా ప్రై స్ట దానం (ప్రొవ్నోతి మానవః | 
(పథమే దివసే పుణ్యే తాంబూలం చాననమూచేేత్‌ ॥ 7 


ద్వితీయే ఫలదానంచ కదళీఫలనామకం |! 
తృతీయే నారికేళంచ పననంచ చతుర్థశే || రి 


ఆమలకంచ పంచమ్యాం మష్ట్యాం కందంచ డాపయీత్‌ | 
న_ప్పమ్యాాం శృంగి బేరంచ కరాహ్మాండం చాస్తమిది నే ॥ 9 


శీరంచ నవమే దద్యాత్‌ దళ మ్యాం దధి దావయ్‌త్‌ | 
వకాదశ్యామాజ్య దానం దాష్టదశ్యాం నవనీతకం | 10 


(తయోదశ్యాం హర్మిజోంచ దక్షిణా నసహితాం చ చేత్‌ | 
గోరోచనం చతుర్ష శ్యాం దధ్యన్నం పూర్షిమాదినే |] 1i 


పోడకోదివసే చైవ వారోదచందనమాచ'లేత్‌ | 
దినే సష్తదశే పుణ్యే ముద్దదానం సమాచశేత్‌ ॥' . 12 


160 


అష్టాదశేపా మాషం స్యాత్‌ శఠమేకోనువింశక్తీ | 
వించేచ నారంగఫలం లికుచం 'త్వేకవింశకీ | 18 


డ్యావింశే తిలదానం స్యాత్తామసా లేచ పూరితం | 
తండులంచ [త యోవింశే (వస్థద్వయమితంతథా ॥ 14 


చతుర్వింశే [(ఏహిదానం భారమా(తం తదర్ధ కం! 
తదర్ధమథబవా కుర్యాత్‌ దారి (ద్య వినివృ త్తయే || 15 


నోధూమాః పంచవింజే చ షడ్వింకో చణకా స్తథా! 
న_ప్పవింశే చ వ(స్రుం స్యాదష్టావింశేచ కంబళం ॥ 16 


వకోనవింశకీ చైవ గోపీచందన మాచశేత్‌ | 
సుధామృ త్తికదానం చ శక్తా దకశ్షీణయాయుతం |] 17 


(తింశద్దినే చ మాఘాం'తే తులసీదళ సంయుతం | 
దానం యః కురుతే భక్తా వేదయుక్తద్విజాతయే ॥ 18 


“వేదయుక్లోద్విబ్‌ యస్తు చానపా(తంచ ఉచ్యతే | 
అవేదవాదీ యో విపో బహిప్కా-ర్యన్న ఉచ్యతే ॥ 19 


'వేదవిద్యావినతాయ నాచారాయ కుటుంబిజీ | 


శాంత్యాది గుణయుక్తాయ దరి్యదాయాత్మ వేదినే | 20 
ఏిశేపాద్విహ్థుభ కాయ దానం. ,.... నమాచ కేశ్‌ | 
అన్నంచ (పత్యహం దద్యాద్య థాశ En దినేదినే ॥ 21 


సూపావూపభ్బుతో సుతం సర్వం వ్యంజననంయుత ౦ | 
తత్పుణ్యగణనం గ్ర రం సమర్ధో పారిేవ చ | 29 


161 
సర్వాణ్యుదక వూర్వాణి ద&ీణా నహితాని చ|! 


దాతవ్యాని చ డానాని వారి చాఖ్యానదీతటిీ | 2ికి 


వకై కం కోటిగుణితం ఫఅం భవతి నిశ్చయః | 
పూర్ణి మాయామమాయాంచ (గవాణే చంద్రసూర్య మో; | 


వారి డాఖ్యా నదీస్నా న మశ్వ మేధాయుతం ఫలం | 

పుష్పాని చ సుగంధీని కన్తూరీవారిచందనం ॥ 25 
గోరోచనం చ కర్పూరం మాఘాంతే దానమాచశేత్‌ । 
మాసే స్నాతుమళ _క్షశ్సేళ్సా ఇల్వా(ి దినమేవ చ॥ 26 
మాఘ(ప్రయు_క్రదానాని తీర్ణతీశరే సమాచరేత్‌ | 

తేనైవ నక లంప్రుణ్యం నం[పావ్నోతి న నసంశయః | 27 
పౌరాణికాయ దాతవ్యం వా _స్తకర్ష్మ విభూపుణం | 

నుగంధితం వ(స్ర్రయుగ్భం శాసుంభన చ రంజితం౦ | 23 
అథవా హారిద్రలి_ప్పంచ నానావర్హ మథాపి వా | 

వురాణాంతే పూజయిత్యా బదరీఫలపూర్వకం ॥ 29 
ఆశీర్వాదం చ లఖ్ర్వాతు కృ తార్థో భ్‌ నల | 
అన్యేవ్వపి చ తీర్థము స్నానమేవం సమాచేేేత్‌ ॥ 80 
దద్యాద్దానాని నర్వత్ర కృష్ణః [వీతో ' భవంత్వితి 1. 
నచేదశ_క్ష వక్ళత్ర కుర్యాద్విత్తాను సారతః ॥ 81 
డాతవ్యం చ (పయ త్నేన ళూన్యనై వతు కారయేత్‌ | 
మాఘస్నానాయ సర్వత్ర సంతి తీర్థాని భూతతే | 82 


168 
తథాపీ చంపకారణ్యే హరి(దాఖ్యా నదీజ లే | 
స్నానం విశిష్టం సర్వేషాం పుణ్య వత్యంతపావనం ॥ ల్రిఫ్రీ 


కృవ్వగోవీ జల[క్రీడా వహారి.దాకుంకుమూంకితా | 

ఆపాదతల నసనంయుకా హారి దాఖ్యాసుహానదీ [| ల్రీ4 
శేనాధిశాభవరత్సుణ్యా 'సెక్వేషాము_త్తమోా_త్తమా | 
మాఘస్నానం తతోో=_స్వాంతు విశిష్టం సర్వ చేహినాం ॥ 85 


పా౭8(దాఖాస్టనదీస్నా నాల్‌ పూతాయాం సంతి సద్దతిం | 
పాడాంగుష్టేన సంనన్హా గంగా భాగీరథీ నదీ ॥ 86 


నర్వాంగ స్పర్శ పూతాంగీ తస్మాబేషా పరా యతః | 
అకాబే వాపీ కాలే నా యోవాకోవా నరో భువి ॥ 87 
స్నాతక్చే త్పాపనిర్భుక్షో భవత్యేవ చ తత్‌ తణే ॥ 

వారి. దాఖ్యా నదీం యా స్వే స్నానాయేతి న్వమందిరాత్‌ 188 
పదమా[తం తతో యస్తు సోఒశ్య మేధ ఫలం లభేత్‌ | 
శతాశ్వమేధజం పుణ్యం స్నానమా(_లేణ లభ్యతే ॥ 89 
అన్యవుణ్యస్య నదృశం న భూతం న భవిష్యతి | 
చైత్రమాసే సితే పతీ చ్యికాయాం పూర్ణిమాదినే॥ 40 
మాలాొం చంపకఫ్థుప్రైశ్చ రచయితా మనోవారం | 

కోల సమర్పయీ ద్యస్తు తత్పుణ్యాంతో నవిజ్యతే॥ 41 
ప సమర్చ తతా ల పరమాన్నం నివేద్య చ | 
శంఖచ(క్రధరో భూత్వా వ్వై వె కుంకే నివసేద ద్ధృవం | 42 


168 
వై కాఖమాసే నం[పా స్తే రాజగోపాలనాయకంం | 


నందివర్థన మాలాభి రలంకారం కరోతి యః॥ తక 


సమర్చ ర చందనం పాదే కృత్వా చైవ నమ।న్కీ-యాం | 
సీతారిం ధూపయిత్యా సింహాసనపతిర్భ వేత్స్‌ | 44 
పితృ వశ్యాన్నాతృ వం శ్యానున్ధత్య నర కార్ల వాత్‌ | 

ఈ రేవ సహితో భూత్వా నాగారి కృత శేతనః ॥ 45 
నారాష్య పదవీం (పాత్య తత్రైవ రమతే సుఖం | 

గోపాలసన్య రథస్థన్య యస్తు వుల్లి కమాలి కాం ॥ 46 
సమర్పయతి దివ్యాశ్చ హారిలేవ న సంశయః | 
ధ్యజారోవాణమారభ్య యావచ్చ రథచారణం ॥ 47 


దాషర కాయా మబచదానం యీ కుర్వంతి నరో త్తమాః | 
తే ప్యుతపాత్రె స్పహిళా విష్ణుయేకం (ప్రయాంతి వై: 48 
తత్సన్నిధా మహాదీపా నారోపయతి కారా నరః | 


దీపం దీపద్వయం వాపీ తైలే నాజ్యేన వాపునః | 49 


త్రవా సామా. ,.తాం (పాహ్ట చేహాంతే యాంతి తత్పదం | 
జీర్ణాలయంతు కాలేన జీర్ణి'బ్ధారం కరోతి యః ॥ 50 


సుభాధవలితం బావి వివ్షునా నవామోదతే | 
కార్సానం పట్టజం వావి ఊొర్గాతంతు సముద్భవం || వ! 


కాసుంభరంజితం కృత్వా గోపాలస్య చ యోర్చయేత్‌ | 


తంతు సంఖ్యాక వర్తాణి వ్రైకుంకే వసతి (భువం | 52 
స్‌ \ 


164 
రథచర్యాం యః కరోతి కాలే కాలే చ శా(స్ర్రుతః | 
అంకురంచ సమారభ్య యావ _క్రీర్ణ దినావధి ॥ ర 


ధ్వజ దండ ర్రీవి కాభీః ఢక్కా.కాహలవాద్యశై 8 | 
భరీమృదంగ శ్‌బ్రెళ్చ వీథ్యాముత్సవక రుణా | ర్‌] 


కృత్యోోత్సనం భృగుః పూర్వం గోపాలన్య కృ పాని భేః 
లశ్ఞ్థ్వా చ దర్శ నం చాస్య దక్షీణద్వార కాస్థలే I ర్ట 
హరదాఖ్యా నదితీర్‌ కృ త్యావభృత మేవ చ । 
'తాంతికేవైవ మార్లేణ వై నెన్న హ్యవాచార్య ఫుంగ మై sl 56 


"దేవం సంపాదయిత్యా చ సావాత్‌ (శ్రీకృష్ణనామకం | 
అజ్ఞానాచ్భాపదోపాచ్చ కృష్ణగోపాచ్చ ము_క్షవాన్‌ | 57 
(బవ్మాణ్యో "జీవ బేవో2వీ దత్వా దర్శనమేవ చ | 
భక్తానుగవాణార్థాచ తక్రెన పరినిస్థీ తః | రర 
కణ పూ పూర్వమేవో-క్తా భృగు శావనముద్భ వా | 

తస్మా 'దేతత్‌ శ్నేతనమం న భూతం న భవిష్యతి ॥ 59 


కెెనకకః $= 


కథం గోపలయో నాము విద్వాన(త సమాగతః | 
(శ్రీకృష్ణదర్శనం (పాప భక్క్తిమాప నబంధుఖిః ॥ 60 


నసూతః వలా 


స్థానాంత రేవ “బహుశః తపః కతా ద్విజోత్త తమః | 
అనచా_ప్తం  తషః పూరం శావేరీమా _ప్పవాన్‌ వళాం[! 61 


165 

దుఃఖాస్ఫితో రుదన్‌ చై వాన్నారదంచ (పదృష్టవాన్‌ । 

జ ర్స్‌ 9 
తం దృష్ట్వా సం|ప్రణమ్యాథ తూప్ప మేవా[గతః స్థితః [| 62 
నారద _నస్తన్య నృ శ్రాంతం క్ష్లాత్వాచ జ్ఞానచముషా | 
నిర్భజ్య చతుషీ. తన్య వాక్య మేతదువాచ వా॥ ' (9 

నారద్‌ః == 

గో[(పలయ (శుణు మేతత్వం మదుకావచనం కుర | 
గత్యాచ చంపకారణ్యం సాన్నికనో తో యథావిధి! 64 
తపః కురుష్వ మునిఖిః తతళలే దర్శనం విభుః | 
(పసన్నశ్చ దదా ల్వేవ గోపగోవీ సమన్వితః | 65 
ఉపదేశ్య భీవుంత్రం చ న్నాత సంచేవాకారణం | 


వనం నారదవాశ్యేన గత్యా స్తానవాను త్తమం ॥ 66 


తపః కృత్వా భగవతో దర్శనం (పౌప్తవాన్సరం | 

వత దో పలయాఖ్యన్య చరితం పావనం పరం ॥ 67 
నంగ హేణ మయాఖ్యాతం సర్వసాభాగ్య దాయకం | 
వై(తమాస్యపరే పతీ యదా నూల్యేందు సంగమః॥ 63 
తదా (ప్రాతన్వముకఖాయ కృత పూర్వ్యాహ్ని క క్రియాః | 

యః స్నాతీహోమతీ స్టేచ తద్విహ్లోరితి మం[తతః ॥ ర 
న కట కుల ముద్ధ్భత్య వీష్ణులో శే మహీయతే | 
చేవన్య గోపినో థస్య గోమైః పరివృతస్య చ ॥ 70 


166 


కృత్వా పూజాం యథాళ క్రి వస్తాలంకారభూాషా 8 | 
ముచ్య తే శే త్రమాహాత్స్యాత్‌ దైకుంఠ|(వియ దర్శనాత్‌ | 


భూలోకవై కుంఠమిదం పురాతనం 
నమ స్స పాపాఘు నివారణంచ | 
అన్నోదకానాం న చ నం్మప్రడాసాత్‌ 
కజాచి ద(పత్య ఫలం నమంచ ॥ 72 


అన్నం జలం వ(స్త్రవమహపి[పడానం 

౫వాం[పడానం చనథాన్య దానం | 
పొతే విశేశుణ చ దానసిద్ధి 

ర్భవివ్యతి (చావ్మాణ ఫుంగవేము ॥ 78 
యేశేచన్యాత కుర్వంతి చేవశకై_ంకర్యమ్మత్రతు | 
న్వవి_త్తస్యాను సాళేణ నర్వసంపత్సమృద్దయే ॥ 74 
శీ గోపదేవరాజన్య మవాత్వంచ (ప్రయాంతి చ | 
సకోటికుల నంయు_క్తః పదం (పాప్నోతివైప్టవం ॥ 75 
ధనుర్భాసే మాభఘమానే కార్తికీ చ తణైవ చ। 
మహోపూ జూంచ కృ త్యాచ సోఒనంతపులమశ్ను శే (| 076 
పణం పణదర్హయంగావి కాచమా(త్రమథావీ వా | 
దదాతి చేవసాడే చ బలీ రూవీ వాశేర్డినే | 77 
ద్యాదశ్యాం వా విశేషేణ సారూప్యం లభతే నరః | 
_ యద్యదిస్టతమం వస్తు పిత్యానుద్ది శ్య యోజఒర్భయేత్‌ 1 78 


167 
వితర_స్పన్వ వైకుంశే వసంతి హీ న నంకయః | 
వవం (బ్రహ్మ నారదాయ న తు మద్దురవేర్పయేత్‌ ॥ 79 
గురుర్హును శుకాయాదాత్చోవాం యుప్మాకమ్యత్రతు | 
(పోక్షవాన్‌ వై భవం సర్వం సూర్యం శిచప్యేభ్య వవ చ॥ 0 
వదధ్వం సర్వలోకానాం వారంపర్య[(క మేణ చ। 
పురాణ మేత డాద్య్వంతం శ్లోకం న్లో కార్ధ మేవ వా ॥ 81 


లిఖితా పూజయేద్య స్తు గంధపుప్పాదిభిర్న రః | 
తన్గ్హందిరంచ వైకుంఠం శ్వేతద్వీపంచ వైష్ణవం | 89 


వుధురా చాగ్టీరకా చేతి వవ్యుం తే (బహ్మవాదినః | 
బహునా(త్ర కిము కేన వయం యూయం సుమేధసః ॥ 83 


అనంత; సుఖయు క్రాశ్చ భవేయు హారినల్ల భః ॥ 84 


ఇతి శ్రీ బహ్మాండ ప్రరాణే విష్టువ్నేత ఇండే 
ఉ తరభాగ చంపశారణ్య మహా క్లే ని 
వారి[దానదీ మాఘుస్నానాను 
వర్ణనం నామాష్థ వష త 


మో2_.ధ్యాయ క్‌ 


1 faa ఇగ | 
1 ఇళ గాళ[(క(రాళన్న (| 


SMF 

ఇ భ్‌ 
ఇక ఇష్‌ andra | 
ఇగ ఇళ wh fea ఇళళి: 121 
haf gama ఇ ag ఇని | 
ara అ Nah A nN 
aan: ఇళ emg: | 
rh wah ఇ Tag 34 శ ua 
aan ef ఇ | 
షెళ్ళ aa ft hare క nen 
fe an fh ea: | 
కాగాక Ra Ie drag ua) 
ఇష a ఇక్‌ ఇక aT 97 | 
ఇళ rae fiat pal 
area ఈ ఇకిళ్షగెక్టి | 
ae Reta ఇఇ fad peu 
a ఇ qa a Tis 7 | 
gaa aa ఇ MA pci 
made rane: | 
ఇ ఇ ge fa ఇష URN 


123 


a 


120 


qn ఇష sf Ta: | 
ఇష ల Taxa a 4 pop 


aauarinana Aaya | 

fafa 3 gil AA wa fa ఇ nee 
a afa ait షె షె fee షా | 

a qr: st షె fae gg: 121 


goad ama raga: | 
im a ఇచా [తషెర్న ue 


adda qari feared Ja | 
aga mda an wai fA ue 


శ ;— 


ఇతి ఇం Aaya: | 
aga waat qa TU: a fa ne 


ఇంచ్‌ f# ఇ qraqugfaafa | 
aig 4 faa ai afa waa || 1 ఇ॥ 


aa gd: న ₹ క్ర Rani: | 
ఇళ a IE Te: 1 [3౨|| 


aa ఇళ్ళ a i heen | 
sual aaa Fegan షే nc 


ize aaa af: | 
aia 2 ఇ guia gf ue 


ey ఇ dud a fa ఇ ఇళ్ల ఇ | 


ఇల qian Ta ds: ro 


171 


aura afer కస్ట aadnfa ఇ wd | 

ఇ fea ఇ ఇజ్‌ ఇ AN TUR Yl 
ఇ ఇత ఇ ఇ ఇభ aaa | 
iad Tae TH AIT UR 
camara: aia | 
eum fff డ్తం్శగగగగ ఇ [12 ఇ॥॥ 
ada ఇ A ఇ Gaal: | 
qaqa: fafa: 1291 
ఇంక fiend Aa fafa: | 

a afm ఇ waa NR 
aaa 0 get: | 
saa TR dR Rane 1% al 
ar ga au aff: | 

a afr ae a neu 
ఇల్‌ భా: a mma: | 
ara faa ra ffRa 2 UR cl 
Aa ఇట gai fan | 
aaa 2 wa ఇషం! ఇకా 11వ ఇఇ] 
RapefolR అ 2 qfafea: | 
aq amu: UA cl 
a ga ఇ Mma: | 

aa maf Mafra 1% XU 
aaa qa faa తల! | 
amma AR UR 


172 


waaqianot aff | 
aaa AA Afax pa 


ఇషా fefa fama frafaar: | 
haart: ఇచే mafia: [19 ep 


aqnramar ta froma: | 

sf ma weg షెంగాద ఇ Rena (ఇళ్ళ 
ఇం ఇళళి gaa Haar: | 

aa fea a ఇరగ aa: naa 


au gaara 0 ఇ feat | 
se Masa ఇగ fre Nei: [కం|| 


iad ఇ maAif Tama: | 
airtaesaeaau faa aq ize 


ama ఇ qa fad rant: | 
ఇక Me fra hha Ne 


ఇర? (ఇత్ర షర. fea 
re బక ఇ maaan | 
ఇక్షాగాలా[ుర. ఆ qe 
agigrargnafraga: [19 ౦|| 


ear grea ar fea 
Yaqui Tia గ g | 
ered ఇ maT 
ఇ qa qa ఇ Gara [19 tl 


afta Thea faa 
ఇ మ ఇస | 


17/3 


న 
aaa aI Ne 
gee mma haf 
qr suaniaafad 1 
Naa జా 


ఇల్లై ఇసక, maa ఇల As g | 
qaqa fe wf ThA ye x 
qa raha | 

ra Mat ta da nee 
mda naa naa fa | 
ఇగల్ష్యక్షం[గ fra TI 19 al 
qaqa amd | 
sreaaqfeaaa mela ఇ I: 19 all 
ra WAS TIX | 
aaa ఇ ఇష Aaa (126) 
ఇక్షగగగ ఇ seat afm | 
taal క Ta HAE 19 <i 
aff AANA | 

faa fae fra ఇ ఇట ef peal 
qm Ge | 
dwt I TH PIER [ఇం | 
amen wat HN | 
que fray ఇ ఇష TIN atl 
Teun అ | 
fhm sa a 


faa 


1'74. 


uaammradmE ss TIA | 
sida whan NX 
araafaae wa అభ), ఖఇ[ాళశ్తాళన్న | 
aan dia Arafat TR: uae 
damaant gaia waif | 
Tuan a Wert Ry Nau) 
erage 4 7A ere | 

sigs quai eer Hag 
dima 4 Ta Tf | 
fea une TAT (1౪ ౨|| 
feed 4 EE mafia | 
Ba EI Noa aR Inc 
rhea smi fas | 
HIATT Fa Nat Hac 


TI TA Ia TA TA aaa | 
sa || 

fa a ama ea [కం|| 
RAsq au ar ఇంగ? qa ar | 
aa drag Tua Aaa (1% [గ 


agi: Wau eh: | 
లగాజ ఇవా గాం wef: na 


ఇ qaqa ఇభ! Aamir fir | 
a sa aa wna ఇ ffir naa 


175 


eas fst eg కష rf | 
qgsfera: Nara Naa wifi pee) 


naga sa (1 


qa ఇళ్లకు Hamm | 

ఇక 5(₹ ఇష్‌ ఇల్లా ఇర IN pau 
aq mae de rea ora | 
edad: fafa. 1 ఇఇ॥ 
q$eaqfeghla: ea: | 

i: mea Tat: Rafa: nas 
Naat war wis ఇషా | 
alge ఇష్‌ MI ee || కల 
Baa ure 4 ఇకా! | 
nad: TIS TR ఇన naa 
af షె frais gai AI a | 
aaa ఇచి Aa raat A reo) 
ene A ef | 
nqmafnaaa ఇళ చిచష్యాషకై [1౨ Ul 
aa fear raf ఇ fA | 
araiggrana eae ₹ [12|| 
fare ఇష్‌ fa fafa | 
nha ఇక్‌ భన fara 2 ఇళ rea 
qq ఇ feof ఇ | 
dau wa waft [13 20 
జలాన్‌ . wana | 

ఇళ? raf grea Rea 7 16౪|| 


176 


anne a ఇఇ a Tea ఇ | 

ak faa ఇళ? a Wai ama [౨ all 
aaa gffauma waif gai ₹ | 

ఇళ Rg ఇష ad: pool 
చెళ్గాగాగ్‌ ఇ ఇ! qa a ara | 

ఇష? qa AN aA ర్ర Sc 


ల వ 3 
yan sf ఇగ cher ft: | 
aff aa Ha Rafa: [1 ఆల 
atau fi: | 
wa Meare great Mgerafd <°| 
dia mata gts 7 | 
aretha ct 
arma qfasgraq qf Haat | 
ఇం 4 gd wef Ic 
ea aa anrmnaeagfiafra: | 
ama ma fag TN [ల |] 
ada a at a aaa raf: | 
gae ara wad ఇ HE Ice 
qian arama xf qr | 
daa ఇజ్‌ fa aga lice 
dena Tai wraHaagnn | 
ie adm ge waren ical 
క్రిం 4114 ఇ fanart | 
hie (ఇఇ iad ఇ [6౨|| 


177 


fh aah Taff ఇ | 
asf qe Wa Nema: [లల[॥ 
anagram | 

షె fa ఇ స్టాంగ్‌ షె షె qa: Heep 
i qa Ais Tf ga | 

qe ae meee ఇ ఇ fai je oy 
rere raf a a TR: | 
ahr WA ATARI: HR [1|| 
Imei TA SNA ఇ | 

fad aa gird qa ఇ 120 
aia ard ఇ | 

a Iara Ae: Daa 


fa Axe frags 
TR ait qo 
qr mfeA: [1 


అరల న ను. 


11 aq షరాంల్తాగ్యా? | 
| భళా Tq ;— 


raf aa adi wef | 
eta Ta sg || | 
amen qe wa nf షే | 
mst a ఇ wah Wa 2 
ఆ(కృ్యాఖం: ఉలి Tagan | 
ఇళ్ళ? వాం WH ఇఇ fa: [| 
ea qa gaa కే జన | 
cara aa Aramid aff en 


aI sar ;— 


sy Aas aah ae fad | 
గాలా! aad gaa a ఇన్నాళ pun 
aa ala qa aa aay | 
mea ఇ ued ఇ lal 
aaa Ne aN gra. | 
aad ఇ iar షే YR pep 
ఇగ? aaa: | 
audi I ఇ ena 1 ల| 
nqantamaifr: el gia gfe: | 
fama cued firma in 
gf ahi gral 4afRaq ఇ | 

maa a కతల? ₹ఇ ఇ fy: nag || 


179 


ఇఖ్యఇ్యా(ష aut 
ag Aah au | 
2 qxaafa qt 
TA ఇళ్ళాగ 13 14 
a gad a aaa a IA | 
Aan fa qa Nera A NN 
aa aga ఇక్ర్‌ wae rag | 
eR ఇ ఇషా! ఇ IA 
aq af feu శూ | 
sedan au wed gfe: (11 ౪|| 
agatha a aa | 
a cya uaa waar fle uu 
quet waa eam ale | 
fagh waft ఇ af ఇ af: 112 ఇ॥ 
vad aaa ₹ 7d A a | 
ఇగ aa fern ge faa Mei 
ఇ fe afer ait ఇగ? gf | 
vaxfaaanmaa Rerafagania lc 
yoqai qaat ఇ fieyaigsanfI | 


> aA :— 
sft కాళ్ళా ఇ qafa Waar: nA 
qaqa: Tae aA భగఅగాగినగళ్ని | 
ana qa qa dg గి asf శే yo 
షె qed భన భంగి ఇ Ta | 
fieugefearg fara [12 $l 


180 


ఇర aqme గె షె arr: | 

ad fps జకం షే nr 
sauna ఇ dae ax | 

aqfa షె fan hemi ఇ p22 
aaa hea fry ఇగ క | 
tah ga ఇ farat రో (షష ne 
afm aa wr gergan | 
ged wh gu fruyhthfiax [12 ఆ|| 
ఖరగ్‌ fea aq qa ఇ fafa | 
cane ఇరా ఇ qm fea (2 all 
henna ఇగ Mfeemrai fag; | 
qaoer: faa ef: ae: ge: ne 
faa da gia gag wm | 

aaa feel qa Ewa tr ci 

a aque waar ఇ fa షి | 

aa qm wa ung faa: ne 
quate: te aa fara | 
aaah ad ug: UX 
qaqa aq భాద? | 

aa aan WP fa ఇ (12 2 
ese ue aA gr fa | 

qe mera Garren: a2 
agar స! ఇళ ఇ qf: | 

nar కత్తా ఇధి: ఇ ఇగ 
qua ఇా19₹షఇఇళిం) Ta | 
maa ఇర Nh ఇ Aaa faq ie 


181i 


arama afr: wal A | 
ఇశైగనాన షల! dat HIERN (1 ఆ|| 
ఇక్‌ frat ra ఉత. | 
awra 1షంర్తా చాయ aA TSA Ta NAH 
adi ఇషంర్తాాగ[ 1 nq. | 
esta ఇ gua ఆగ్‌ HH: Aen 
aati amend raf nf త! | 
afuqnegnmait ఇ far ఇ TSAI Tc 
qatar ట్ట? fa: | 
ane a Ne ena: (1 షె ఇ 
qaqa qi: Tafa | 
nea mea fee Reg ఇళ్ల gE [9 ౦ || 
qatfa adr 4 క్యా 
aafa కం alfa am | 
vot fea fafeaf 
umn ue tu 
fa fice frye 
ఆగచ ఇర [ఇర్యూా గళ్ల 
ఇబ afeqntsea; || 


ny frafeaaseaqrq: 11 


fr a: —- 


dala ema qa: re a | 
Agee 2 ge qa aa iat uel 
ear qa ఇ ఇ awa fea wf | 
Ra ఇ షె gt ad IR 
rq au Ataf ఇ | 
va cata aa He (I 
qraarfafaaia IEA ఇ | 
aaa qf Tae Ne 


ఇష a :— 
am dae saa ఇగ ran ఇ | 
ved Ta ea aan ఇగ షె pu 
er, seam Afi fe: | 
iad Naeaqraqiaga: Ua 
ఇఇ fas qq fa | 
ఇ(బళ rena FTN త [ol 
aenaam nt ఇ Aaa a4: | 
querer mania TA ANS (ci 
srenutanrarahaarggfand: | 
ad mad @ aa NI 
aed arg ఇళ్ళ ఆ | 
tei eR aa TaN: [0 ॥ 


183 


me ఇ feu Ae ఇచ్చి, 1 
aati gah: fa: nen 
aqranraanrhfaqgtid: | 
shah ef ehafaha x. 2 
agra sha ay: Rafa: | 
aml Nama Whe 11 ఇ॥ 
qa de ఇష ఇళ array | (2) 
efaegamni Tat aaa ite 
mda ఇక్‌ famed | 
fear Nyga 
ఇళ ఇళ్ల! ఆగషజ్తావ్రళ్ళ. | 
ఇఇ CEERI 
qdaqutaneigal {ult 
neg 
Jerr ₹ ear | 
fun mead ₹ 
figfral gureTet 8 
ర మ. 
adheres | 
hed wef 
aad wad ₹ Yel 


త ఇ ,---- 


afte fame ఇ Wel aff | 
ఇం! : ra: FINI Itc 


184 


ఇఇ 1౯ furl agit | 

sai షల tea ఇ fide: 1x2 
qaqa a fag aaa: | 
aqui haa aaa Hf NR ౦|| 
qa ana da gt ania. | 

ait gaamanai ei ఇను 1% $11 
ia fa ra rag: | 

aa qq qa aq ఇ fe aa a jr 
qu qq ఇ a4 Rag ఇ ai | 
aaa సిళ్తాంత ఇస్తే Tara nr 
arf | 

ఇరద Tama fart a ure 
qaqa fmm: | 

a naga fram షె TS Rui 
vrai ag wr wa hea Rasa | 
gaa Gai Naeger: ga NR 8 
aia faa ae RR | 

ఇరగ షల? aati క్షా(బాాా/ఇక్షర్ష్న (12 '౨|| 
aa faa qa ie fafa | 
yeaa. rAnfafiat: NR ఈ 
fq gs aa ఇల di | 
Tera Ie TACT TAI 
aque చారని ge afd | 

m3 Mase ghar Tf ఇ 18 cl 


185 


ఇం? morafar maa ఇగ. | 
వెల? alee wn We ఇ (12 ఇ (॥ 


maf! 

aqme qYuraugIX | 
aig YA ఇష 

aqhaar qrmaegatfaar: UX 


guia afar 
ania freee | 

ఇలాగ 8 ఇషం లప faa: 
firm Tae: NR 


ఆత్మకి rai ew 
emma aq అని maf: | 

saat, Rafa 
mraqaraqnaig Sa: 11%, ౪ (1 


sung vig amg గ్‌ ఇర? | 
efareaaddaa షె ఇగ HAE URI 
షె assem fear rad | 
కక yx క్త yer షా gage HINA 
qe qx ఇళ్ళకి freed aaa | 
ఉంగరాల We waa: [13 ౨|| 
aani¥ id Tr fag | 
saint a Taimaaqaen UX <i 
fara nh కగగ్యాకాంళ్ని | 
ag ead grea mafia NRA 
చప 


186 


(ఇఇ ర్త స్త్ర ah ea | 

farm cei ఇచి ఇత ఇ ఇళళి; [౪౦|| 

qaqa ref ma త్రభ గగ | 

ae వళ్ళి geen ఇ agen ₹ ₹షళ్ర ne xu 

qaqa Rea artiafi ఇ ఇం | 

ఇ ఇ waa లబ ఇ ఇ qq: Ne 

cea షా rerNnages fa fhaax | 

ఇగ గగ afer %a a pe ఇ 

ఇరా aa rif wrareft: | 

masa As durnafi: nee 

a aa aad xp feg ean g | 

ela Maiq wna 
etamdaferaaa qr 

Eafeqamseqq: | 


Cr] 


ఇ్యగ్ర్రగాన్తోగాగంళంళాగా? 


aria :----- 


duel: ఇ ఇ ఇల a ఇ 1 ౫ | 
జర ఇల గ Ru aa 0: Ne 


ఇ a3 :— 


dua Nadia | 
ergata ura IRN 
sana Ag: | 
ఇడా: sf Tea: RI 
aaa a 2 11154. | 
aaah aA: [94 
acoqana faa Fryar: | 
ఇన్షాఖ్లష్‌[0 fea aman: aH 
aa qa Tia fed 7: | 

ఇ ahaa TT: [1౯1 
arrien a aa Raft: | 
waman. Shaan [101 
aera qa mit HIE | 
కా nat: ch 
agent fam aut శా | 
my ఇ ఇష MN wet: Rl 
sheer: chron: han: | 
aad a Yam [1 0 


188 


కి qa Us శ్ర ఇళ్యాగక్షి gygnge: | 
aia fig anne rat ue tl 


qhaneragna aq qo | 

ww Rha fae ₹511 aaa: NYU 
gra aq: wa aqua | 
aie qaqhheaa: 2 

a gum: wean mar ఇనాక్‌ gf: | 
heen whee క్ర ann feaa: 119 ౪|| 
agit ee aaa: | 

uxisfas afiaa qehaq faa fw: iu) 
rate Fat wg mann fa¥ | 

re fa qa Tea TaN Nal 
adam ఇచా qa aaa 2 | 
ema: ఇఇ ea ఇత a |) 9|| 
aia TN అ dag | 

cared wag 1125201౯ ia: nc 
ghee a: wa ura aa | 
ei faq Aa TEI NEA 
fq ఇల! Aa: tan. | 

eq qa si au ffi: UR oH 
faa ea wha fia: | 
mara afar [వృ tl 
qq ana PH ఇ | 
qatar ima ఇ 122 


189 
qharemgni 4 i zeqreft: | 
mai aha aud NR 8 


axle TT :—— 


A ఇ uae: Mare: | 
fas AMafiagné ఇ ea: [29 ॥ 
ఇ క్ర hag za an zr fh ma | 
ad ఇష ra Tea: [2 ఇ|| 
cra fa gr ₹ ఇ ఇ A | 
qa Wa ఇట్‌ ఇగ gd: Ral 
ra aaa qf nsf శే | 
faa gam ha ma ఇ wea: Nol 
ara షె తష wena షే fer: | 
aaaqunfi wa SH: UR cl 
ఇష er mR | 
ma au A ఇష్‌ 
anf 7 | 
gr qu ఇ ఇ wad 

ఇఇ ada 2 Ta NRA 
aaa qr 2a ₹ | 
var ead ag ఇ ua gaia N° 
చి చెన్నా maa wh qn Ag | 
aati a fag: కే [ఇ (4 
aftr aa feet wat: | 
fa Far afi wR Tt NRA 


190 
erga wal aah ఇక్షగాగ._₹ | 
qemu fear fen: fax ఇ (| ఇ(। 
ఇాళ్లోంచిన ఇ షె. gfragfraafi ఇ | 
ఇంంఇగాగాఇఖగానోం! fq ఇ eq: xe 
Haare ఇతె a reqfReriae | 
arma ₹ aia a Re: UR 
faa Sa aaa ఇ | 
anrhlieaeae aq Toma TI NTN 
agar fdg aaa vq | 
Aan ఇ xa waa 12 ౨|| 
iat af AR dafeaara | 
aiuaagne ఇ Tera | 
ఇక్షాం qa wa ఇలాగ fhe NXE 
cea fe qa Maier qfqfra: | 
raga a: A ad ₹ ar NA 
arian qi fa: | 
ఉఇంజతన్తగతవాలష్‌క్ర fi: ne on 
ara qa: fafa ifr sau | 
atari a maT 19 | 
qaqa ఇ ఉడస్నాణఇచళఇ్యాన్న | 
ssa: qf ఇంం Na ఇష్‌ pe 2 
mea qian Neem | 
nye Raggi: (19 ఇ॥ 
man fata aa ఇ: | 
eta area da ఇ Ne ౪|| 


191 
ఇచ ల్లా వష ంంచగ aaa aaa | 
emt I ANE [eI 
ea ఇత ఇక్‌ aggre | 
Rar ఇట్టి 1 ఇ mad || 9 A 
naar qari aft TIN | 
ama aaah mada a ఇ peo 
ari ఇభ heft ఇల | 
safari ఇల ఇ Fai 19 6|| 
aural qqrat fara Hema | 
ascent ఇజం wa ఇత 9 
mig we a far క్ర ఇ శ | 
ఇష fear ఇంర్రైళాషాగగ్రళం/ lac 
శై moaning 
చర త్రాజ్రైగ గరం. | 
maaed ax qaqa 

sea Neuadd Na 
ఇ ane af Feat aera | 
fia Wa met ఇ ERA I 
ma A Te TH: | 
aa waa free ge భ్‌ TH a 
aa qi ఇ Ramen | 
arrat grat aad fa [4౪|| 


శః :--- 


fa ara faa amr | 
tet: ra HT eR (aul 


192 


ఇంతల! ae wma Ta | 
ualfa dqrgme) Gamal: [a uit ' 
qm ఇ Ala HEA TZ TIA | 
qaqa ara qa fax (Pasi 
Ree wf a ian | 
ea af Gea aaah Ra: [ఇలయ 
mudd ara gfe 2 సాల: | 
aa ar ₹ qa ఇం? gana: NASI 
ఇక్‌ mu aa షల Ae afer | 
గజ air ae ea reiterate | 
aaa au: Gaffe: ఇం (| 
A: Naar | 
aaa aa fea షి a [ఇ [| 
ఇట aM rena ఇల్లి కళల షషష్నా | 
జజ ఇల rae ఇంగా Tae N82 
ఇగఇనాగగత్‌ ఇ ofa fa 7 | 
a ఇష afi ఉం ఇ fa షే pax 
efi భాళాళళ్తళం frogs 
cant Sqn 
ehamad ad wana ఇగ 
1 ag: Yeas; | 





va qioqxiseqm: 
ల 4: “పకా 
qa qq a ఇళ? at Tat: | 
ఇగ tufaeue wat ఇళళి J lt 
tama aieieaffaMmIRRA | 
read aa ara pata I 
aqifa qf agli 3 amrnaan | 
ఇత్‌ alfa af aaa NX 
ఇత A ae ఇళ we ఇషెర్న | 
earful బిరచాగోన్ష[నగ న్న 19 
ఇల ఇదా? ca a ఇగ | 
(ఇంయ్మాజ ama Ha ఇక్షళక్షగళ్ళ Wal 
aq ఇ flag wa ఇ fa Tafa | 
a ఇష ay Ta raf ఇ ga: Tt NA 
a ఇ arf Af gf | 
a gee ఇళ అ Ea no 
ers ra ee want fafa | 
ఇ(షక్ష్‌ waar wa aga aa: Uc 
ah ఇ ma ge aan | 
ara aa gaa Hf: UU 
amameaagm fa ఇ max | 
ana ei wali ₹ a [11 6|| 
qa TIA :— 

qa dae age anal | 
Ae ఇఇ Te awa (11 4 


194 

qaqa gfe Aa | 
ada aq aE AE Ia: UR 
ana ఇ afi gor ganrfea | 
cqranaigi a mt ఇ HEIN HT 
aan ఇ afd wait YafiTa | 
ama dana aude (| 1 ౪ 
rari aa ryan క | 
quafiarna hE IAT: | కం (1 
falar: id walt aaa | 
ఆగ aA: Tar saat AA HEA lt all 
finde IIT TT | 
qrgfa werag gM 3a aa Nel 
ayaa Pa aa: | 
aah fet షె Bag ఇ (12 6|| 
aq ua mehr అగ ఇ TIE | 

fa xareg fry ae ఆక? 

qm qed Gu 
qfrqnisera: [1 





thease; 
జ్‌ a Fa ఫా 


IIT THU TAIT | 
ఇత్వ ఇ ఇళ Imran fe pe 
ead af wal Yala | 
ae sv ఇక్‌ Era: pa) 
anual gs ne A Ta | 
fa area అభ షా కక క్షా a) 
amin ఇష్‌ ARR, | 
TESTE: TO ATT a Ea pe) 
wal aa pda stn ay | 
గ కా fa afta రాళ్ళని ||| 
ఇగ ఈష! ;---- 
ఇజ్‌ Ra TH re | 
ఇష ఇధి! ఇ ఇచ AR a pal 
Agha AA Nr | 
ge aera FAME oy 
Mea ఇ షాక | 
aquierae go igh ఇ 4] 
a waft WR ఇ | 
aaa ea fa ఇ |e) 


sq Tad; | 
fe Tg RHR Toy 


196 


harefafhaa కంచిలి fig: | 
auras axa గారల? HH 
qogtehifarnla qx fagaenrima: | 

ea rey, Yawn Tie Tax: N21 
gaan dafaa a: TX | 
reeifaau goqadqenioanrq ఇ (9 2} 
rae Rafah | 
gqqfearemAN a gamma: Ue 
fase aia waar: A | 
mwuraqé() agi a fra: UH 
రార అర్తం? qq | 

afeait ag TIAN: TA [1 1 aU 
fiat 3a add aa | 
aT Tena: TX ive 
fifa amp qr Raa: | 
aaa aid NANA గ్రని || 
TT Fai qr: A | 

que fan Nalini (12 ఇ|| 
IAS Aigo Yaarara: Hx | 

miei ui aad ఇ (2 of 
qa AIT ఇగ ఇ[కషగళ్తగగాళ్ను | 
EAA TITIAN TANITA UR 9 | 
haa GAA: TA | 
eer Ta am aha (2 ఇ॥ 


10% 


suai Tuma qu mag gat | 
fae sega een ఇ NRA 
agai aq nama ఇ | 

mdi api ged a 12౪ (| 
aaa qa: NA | 

ఇగాయాాషా fags ఇల! ఇష్‌ ఇ₹₹ UR 
₹,[01జ్షాత sagt Aig ఇ | 
faafaqta Meéigua: x NR al 
dfri eg Hema: TX | 

Ra Tea Tx Madi (11వ '౨|| 
fect ఇ aed qa aad: | 
eigera ఇ ygélmgt I NR <U 
qaqa waa 7 | 
fame Tua fafa: gua: [1 AU 
ఇరగ gai freeman 7 | 
arama Aaa 120 || 
ame iS qi tamu | 
ats haya eral ama; UR XU 
wieaqrafia ga fferar eg qa | 
arafawm qs ఇఇ aff eR: NAR 
a radar: garam ఇ qq షె | 
gedit a aa are NAA 
aq a a fafa ఇ; | 

ali qa: UR el 


198 


area: a aff eR: | 
ais ax faqs: NAA 
siaeaaaqranrn: ax afafeaq ft: | 
amie ఇ aa faa Nal 
ఆ aramg wala faa | 
వ0,ఇ1ఫ Yu iene Tel 
anaaaeama ga maf ara: | 
mange క fe CR A ఇం ne 
amaqt feat ఇ ఇ vq gfleraq | 

saad qfiiaarm aise faa: 1ఇ ౬|| 
fear ఇగగ ఇ ఇల్‌ Ta faa J | 
naar gai Na ga [1౪9 || 
hg ag fa Tf కే | 

i ఇ mnahhrrtata షే [19 1 
arama AN | 

aa fara faa feAeghf: ue 2 
aia Aaa: | 

ఎగా ఇల్‌? ar qa sa AAR [119 AHN 
ఇచ్చా ఇం Nef | 

0౭/5 ager: ఇకలషెత్తై friar: 19 9౪ || 
qwieqraqea ft: MN aa a gar | 
asad A le AA Neu 
erat aa afar | 
reef ied 19 | 


199 


andthe fey, | 
IN Tad కక TANNA: [19 Sl 
గల్‌ Med షె Mee ఇ కకష | 
ed Na aw wim ఇ 19 <i 
fea gah ఇ axaliqyifa ఇ | 
aadaqaqr gahfaaffaad 19 ఇ 
manana క్ర Ta fauna: | 
ఇర్తాాకాని nt ror: Hao 
ama RA fata waa | 
emai frye ఇ ef ns tl 
fa fiaanequ fey 
cad Ioan 
(ఇంగా గాగ I 
qaqfeaqnseqId: [1 





quqqfoaqAt seq 


శ్‌ ఇషు ఫ్‌ —— 


an dues fe | 
arian ఇష్‌ ఇసక wag || 14 
బలల afi at gfe గళ | 
a a ఇంచ్‌ ఇతి fi షే ra IR 
qian qq fat ఇళ aad: | 
ead Wag a Ax [ఇ | 

ణ్‌ శార్‌ వాం 
raw hea ఇగ ఇళళి. | 
ఆ Tema aa tea: [19|| 
aa afte war aq: meta. | 
saad fa Hiaefafia nui 

wanda gaa fa aha | 

ఇ ఇషా eraaaanfaan ai 
quam ఇకక TYNAN | 
qq aah aia aga neu 
agra ada fragaaanfaan | 
ada shat sas [61 
aglaw af qari | 
ag Haft NENA el 
aaa aaa afd | 
aaa aa dai Ha lo 
qfragrerd art శ | 
af mat gat alae 18 ఇ॥ 


201 


aaa a ae faa | 
aa Hafan అభి TAX NEN 
ఇల ana fe త్త్రగ్నా | 
aA Tada, NT 
seat A da Tug: | 
alae gt aN 1 
aaqqfeamnreat wale | 
qari RAIN (9 అ 
ere aa fia | 
ura ఇళళి ఇష్గఇఇక aafeqa nau 
agama aha qa a4 waa | 
qaeglaadanMed Jagd FAX || 9|| 
agi armada Tafa | 
qa ఇ aa fea ad gauena nen 
elas TAMER, | 
a imma rea Aa ఇగాల్యళషా pea 
afar aetfaai a gf | 
ganraeawrla nfs aaa (12 0|| 
a cee a a gaa: veffar: | 
agian mA dam ఇ NR 2 
qagtafa qari fafa Te | 
qagau areca sft mH a7 Af A | విఇ॥ 
qiaquendie ₹ af fea ఇళళి: | 
qaemisfrdfasa gH ma ua ఇ pr 
x4 


202 


ieee Han | 

ఇష్టా amd Tea 1వ 9|| 

ఇ ఇ mend ఇగ! fa ఇ | 

కళ ఇష క్ర గగ gag: NRW 
qa షై we aang: | 

aera yaa af maar: ual 
qa rane miss | 

deans Raa war gamma [12 ol 
er gaa ga ta ia | 
afar sania Nf ఇ daa 12 cl 
ఆఇషషెఖ్యా,ఇ|₹ suifaqarafa | 


aq తిష కళకళ ఇంటి గళం 12 ఇగ] 
ma sau saad fea: | 

ఇతే uaa ఇన? fa (క్ష ఇ aaa: [షం || 
ag Saad gare ara: | 
జలజ arama ఇ NX 
da ఇల faa గారల ఇళ్యా | 
కణజాల ఇకరగు Taman N21 
eu faa ఇగ: | 

aaa ఇ Tae: ada qa: NAN 
qd qaqa gH a at: | 

id means faa: 129 ॥ 
aa wr af IE దాక ₹: | 
EIT TIAA [13 ఇ|| 


5038 


chara qd AA; | 

ar fim aha ఇ ఇ wag Nal 
vane qqmrouqri:; | 
ademaraarda Tages ఇ px 
feel Mgrs I fri | 
వాలా ఇల di ఇక ఇళ mare Nx 
ఇజ్హాగ (112631 ఇన్తూఖ[ంగాళ్న | 
ఆ్మగాక్షగగంర్తాృ లచ ఇ A TA va ఇ kal 
TI: TAIN ఇగ FTTH | 
qq ఇ aferdita fa fas: Ue |] 
ఇష 72౭5౧౯ షె షే wrnadaaI: | 
era raga అన్న Te a: [19 [1 
aaa Ra: | 

ae gia షె am Wu Tre [9 2 
Gar Taq mma TAsaleraaifa fక | 
haan. laa. Aa: [19 XU 
nefuaeahaga! va tamed: 7 
areaghr iam షె mean ga eeu 
a బె qrqmafor; qoaxdir qa 7 | 

ఇష man a ae 2 a [19 ఆ|| 
camara తక; | 
ager a es fafa ఇ 19 | 
a Sarg ra ఇ | 

ama fa nasa ₹౧ [౪౨|| 


204 


cara gud a Naas ఇ | 
eraqnafa qr qf Ie: [19 6|| 
maa fami fa fe 1 ఇగ; | 
fa Aaqvegqid fry &aae NAN 
que Td 
saa ఇగ amen 
eq; (| 


El 


11, eqlfeaqAtseaIT: || 


[| ఇగ a ;--- 


shag భిఇిత్త్రషె. ఇత5[ Yaa | 

aa ae wmftarmaraeydeaa: [11 
wa qfqnray eer ఇ ఇ; | 

at qi ఇ fae [2 
va agua aie: TW | 
arian fran aha: NAN 
Geeeaaghea i fara | 
caf mara gaan [19 11 
arianreaqdl ఇ ఇనా? ef a | 

a fhe: waa: fall 
tamu కొత: | 
gaara «mA a: pa 


205 


ane a ఇష్‌ wr: | 

qay Fad goa are qa yen 
Bor meq nT | 

aa Rea ae gE 6|| 
rem dei veal wa ZIT | 
aqui frame wie ఇంగిత pa) 
ta ఇ qa quia afr ma | 
aI aE (1% ౦|| 
ial కళ్యా ahunrafeai TH | 
Nan agai aa fala [19 (1 
nea fad aq Ream. | 

(క్యూ aa కాచి Ra ra nt 
qeaausfa ఇష ఇగ vrata | 

a ఇ ann fa ef ran 
కాగిన Ream warm ఇ fax | 
mgm 2a agafrad a (129 (1 
ugar hea ana TAN | 
ఇషా? me faafeaa (19 ఆ|| 

Mar: af ఇ RE aor | 
aaa ₹ ఇ wae ఇ med (11 all 
eats వజ MarR | : 
sah 2 la gx NS 
కాజా ఇ rad get | 
ma a ged rn een UU 


406 
ayn ఉత ag wma TA | 
qian చ Ga feria Sead na 
ahaa aan gga | 
anrarfayqngnma fama IR 0 || 
(ఇఇ స్తూర్త్రాం[ ఇష్‌ THA | 
tama mae ae FA ARI ur: 
ఇగర్యగళ్తఖనిక ఇష్‌ Ig | 
ఇం్తచగాన్ని mg art ఇనా ఇ (నివ 
agar afar = | 
aaah ఇ ఇగ fara {AU 
ase fafa ఇత fa fea: | 
qf se wad: [19 | 
eta HX | 
gah ఇ gr qf NR 
aqme TR qa rad | 
ad అర్ర ల! haa Hr al 
aaah AAR anna | 
ala ae Ta mh ఇ da: (1|| 
due qa Tf | 
gf wt gia ఆ Wax Nc 
ఇఇ fafa ama | | 
qund mea aimee RI 
hale ఇ cea g wart af జ్ల | 
శ్యాల్మెంఇ[ష ఇ yg aa Ta NX ol 


207 
aq wa అ, కొల aff | 
A are ve Fateganad: [1% ti 
aa ఇ qa waa క్ర sa | 
waa a fa Aafia IR 
aula weno fare | 
wai fhe aati garda [2 | 
mrornhaenieeflaaggrifeal | 
oaaecdgmi efareal ama [2 9|| 
aang Taga | 
aia adiseit క fhe afm uu 
eRarmanmdaeamqaaeafa aan | 
qrigaa Want ax aR ఇళ్ళ lal 
aaixeadqath aan N ఇగ | 
iS qf ID ఇ ఇ ఇ ఇ ఇ ad ya jxe! 
waa Aa ఇ ఇజం | 
వహ న qaqa nan arf (1 ద(1 
qaqa ad ag Asan FHA | 
aaradan a aan sad NRA. 
ye qu qe ఇ i ఇ ఇగాళగ | 
daa ఇషా ఇష ei RN 1౪9 ౦|| 
aei maga fea TNR | 
ua ata mar 2 fea ne ti 
areal ant ID a గల ఇ | 
agra wa igs fea Ue 


2౮8 


nena ఇన్‌ UN | 
afaaqanietieet df 7: Ne Xi 
aad a కన్నె wa a Rr | 
at qr ఇ Ramada 19 ౪|| 
fair mei | 

a ఇత eu feat: Neu 
areaqaad qq a AA gax | 
read wae eg nfeerfePIAd [19 ali 
arta fear fia ఇ dx: | 
INET AY TIAN [19 S| 
sneiamaaa A gifa daar: | 

a mae fey fa ue cn 
ఇళ ada ఇ ఇగ; | 

ఇష Ama ఇగ dada ఇ? ga: [9 ఇ 
ee ఇనా! qq er fa wax | 
hole క్ర sie Het af ఇ; (౪౦|| 
aaa fe fry ag Ha | లా 
ఇరగ qa afd Targa Is ti 
dene a Nae ఇ AS | 
guaran tgs af eax ls 
wad q af wD wD Te: | 
agua dana ఇళ క్యాఇగ pu 
eather: | 
amt ream a 1 ఆం | 


ఇగ; —- 


209 
saad wr ఇష్‌ Nee whi: | 
ver qa ea కషం [్యాషఖ్యసు. ఇళ 
Rana aa ఇ | 
aad ఇషం te: Nal 
ఇష ఇషా? ఇ qT | 
rar ga gaa | 
aA aN Ta aa ఇ [49|| 
avium a fafa: | 
der Sm waa nach 
mama ఇ WW ₹ aff | 


sa Me qi fig qn: | 
aa a gfe xg: Hah 


ad: 


ఇడ ; — 


rang ua: wa కనగా: | 
aT IR aT 8 oll. 
gaff ana Ten | 

a gr arama tama: faa: Ua Ut 
ae Tara wear ఇ waag | 
fan gh a aaa క a2 


Nea I షె ఇతి ng కాక | 
tar ఇ wR fA ff NA TU 
av: meu gf: ఇ రె ఇష గూ: | 
qaqa aaa MqaMhNagqfaa: Ne 

15 


210 


eta సంకా ఇ qa qa | 
ఇష aaa Ta iad Hau 
a a Ta AA ar | 
canes RI aa a laa 
arn sea dma | 
arin A a EIN: Hash 
a naa waif: | 
7 ఇగ dad ఇ ఇళ [గ Ha: Hach 
a Nfheggn rae ఇక | 
aw Maia TA: faa ఇ Nasi 
wear qi aqme ener: | 
aad Mairead 119౦ (| 
a fa a 
aasuaqidafamina | 
miami ఇ క్ర dA. 
malar NS TAA ler 
a qe qe కక్షల 
alt qa qari | 
qa aR ఇ alae 
taal aga (1౨౩ (1 
వ Raq gif Rena g | 
alae AAR oH 
naan naa Tifa ఇ | 
a Rca: ఇక్క mafia uaa Neel 
gaia aaa ఇగనేషు ఇ ఇప్‌ ఇ | 
ఇ₹ళ్ష్లర్యనా a 2 Ustad Neu 


211 


qd qaqa mrad ఇ | 
qa aa 2 Ae RAEI poap 
sai ఇ? fa arm అష్‌ ఇ; | 
aqReat wag గొర్చిత్త కష ASA peo 
Cua igs ఇగ సై ta: | 
ఇష xa ana ag gs ueci 
yen gerard gram క్ర | 
aq ఇచ్‌ Rrra ఇఇ noel 
aa dam qr ఇ | 
Gua అభ SEA pol 
1౪ gag Tag | 
qf dps adie ఇ aa [6 14 
aq gn fa ard wafan: | 
agam era 4 a gag: nex 
ragaqria dagtefasart: (6 Xi 
za sare fea 
Tat nan 
కళళ semua 
aq amie 
qfeaneard: [1 
ఇ unary | 





